ఎంఫేమామలై వరథొబార్యులు 


ల. అ ద శ్రీనివాసాచార్య 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


క క 
తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు (గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


నానీనూనులై నరదాశార్వులు 


రచయిత 
దా॥ తిరుమల శ్రీనివాసాచార్య 
రీడర్‌ (రిటైర్డ్‌), సర్టార్‌ పటేల్‌ కళాశాల 


సికింద్రాబాదు 


4న ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28,29 డిశంబరు, 2012 





ఒ౭42724272004/42/2/ ౫౧౧౧424౮౦424౧72//7 

4 2264002406 ౧46టుంతలడ 442 ఈ 604014 42 44 యిట 6444 ఈ4/04224 
47/407 

01 గహారు212 5001/2520020/2 


5096101 : 2012 
263 : 0. 1 + 74 + 17 


(ల 
గం1120 శ2రంయి క/రల2026 


౮౦916 : 5000 


06 : 5. 20/- 


0131066 09/ 90౮౮౮ షషతంకనిల, /6ల2026- 500 029 
(ముర 126650) బం6ేలు 1106 ౮౦౦౮21/ 59030166 5ం[లు6 01 
0రళ4ంగం1 0 30010 206 [10620116 1 [ంళైై01021 [2082602865 
2౬ 16 ౮౧1౪7610” 1౪/61 01 ౧16 ౮౦౪7౪౫60 01 [612 11 116 
గగ0156్ర/ 00 00020 కంం0ళ06 ల౦1౦00ల016 సల 01101. 


౨/7 ౧౭౧6 24దంలల7 7౫ ఈస్‌ రీం04 276 ౯77640 76౬౯౧64 4276 70 
౧౦7౧౯౮౦౫ ౦౯7౩4 ౧6 7607044664 ౧౫ 27) ౧గ౦౦టూ/07 ఉగ” 202036 
702020 ౮26 0774002 గ్రంగ౫దూ/07? ౧/ 66 00గ్ర7్రాంగ్‌ 0౫776 


కొ/లి/సింిండ వ/7604 4 లిద/004/04 గ 


గం20 ఉక2రేంయి! 
/410020201 


కీడంం/ (06960 40 
6105౯0 గ!26ేయ1. ౧/6612036 


కొా7064 2 07/74 
166 28 సిగే/5. తీరం ౧0660. [662026 


హైదరాబాదు 





ఆంధ్రప్రదేశ్‌ 


సందేశం 


(వ్రవంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పానలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 


మన భారతదేశంలో త్థ్య్జుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన త్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా (ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 





సి. దామోదర రాజనరసింహ 





ఉపముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


అభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష, జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘుగ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 


పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి. కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


లం 


(సి-చామాదర రాజనరసింహ) 





200౧౧ 0. 501, 511 [100% 
౮-81[00%, గ.9 5606%0[2521 
[1/416౮3026 - 300 0౧22 
011016 : 010-2ఎ4534168, 
23450541 


2౫ :040-2ఎ450గ890 


ఇ *1454సి0 సలగికలి, 350018): 318.2 
[110156 101 [06౧5౧ ఉ ౯౪189, 

గీ?0120109) లు సీ[ఉ5ళ4005 

తీ[00065 తు షంఆ [1 రాగం ఉ& 500౧15. ౧1.౮. ౧ 
ం+౪లగాగంగ[ంసితిగర [2 ౧26౦50 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింవజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే (ప్రపంచ 
తెలుగు మహాసభల) నిర్వహణకు ప్రభుత్వం నదుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లూ పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన--చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు . 
కలయికేఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని . 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. "ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి. 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


ఫా వనతముతాకే. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి, 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాదమ్‌ తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి (పేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ (గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27, 28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష, సాహిత్యం. చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధ 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస 


జా! (వ 


విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 


తెలుగు సాహిత్యంలో అనర్జరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 


సాంస్కృృతికమందడలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమీ అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువమూర్‌ గారికి 
కృతజ్ఞతాఖివందనాలు. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 

నియమించిన ఉన్నతన్థాయి సంఘం సభ్యులు : 

శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి అధ్యక్షులు, సాంసృతిక మండలి 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 

దా. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(6) 


కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌. ,(5) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 


వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 


(ఊఊ (ఈ (రూ 


ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్చారామం 

ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారిక 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్ప్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య కె. యాదగిరి 


దా! ఎన్‌. యోగిబాబు 
డా॥। టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 


శ్రీ ఎం. వెంకటేశం 





జ్‌ కు బంంంలదిల్‌ (అధ పుం కం క పాం లాట సాలా లా తకు డిఎ శ నో 
షు ఈ౪౩ (ంధింల (6జంలులాల్తంగణు. ఊఅయింలలౌలదు.. ఇఅవారారిక్సు అభి(టియాలకు 


ఆయా రబయితల్తురచయ్యుతులె దాఘ్తులు. 


విషయ సూచిక 
వానమామలై వరదాచార్యుల జీవితం 
వరదాచార్యుల కృతులు 
వరదాచార్యుల కవితా సౌందర్యం 
వరద్వాచార్యుల కవితా సందేశం 


వరదాచార్యుల వ్యక్తిత్వం 


లా 
38 


67 





వానమామలై వరదాచార్యుల జీవితం 


శ్రీమాన్‌ వానమామలై వరదాచార్యులవారు తెలంగాణా 


సారస్వతఖనిలో వెలసిన జాతిరత్నం. వరదాచార్యులు చరిత్ర ప్రసిద్ధమైన 
వరంగల్లు జిల్లాలోని, కవిపండిత కళావిశారదులకు నిలయమైన మడికొండ 
గ్రామంలో, భక్తి జ్ఞాన ప్రతిభావిలసితమైన పండిత వంశంలో, శ్రీమతి సీతాంబ, 
శ్రీమాన్‌ బక్కయ్య శాస్త్రి పుణ్యదంపతులకు పరీధావి నామ సంవత్సర (శ్రావణ 
బహుళ ఏకాదశి - 16.08.1912 న జన్మించారు. తండ్రి బక్కయ్య శాస్త్రి 
గారి మొదటి పేరు లక్ష్మీనరసింహాచార్యులు. వారు చాలా సన్నగా, బక్కగా 
ఉన్నందువలన అందరు వారిని బక్కయ్య శాస్త్రి అని పిలిచారు. అదే ప్రసిద్ధమై 
నిలిచింది. 


వరదాచార్యులవారు భరద్వాజ గోత్రులు; ఆపస్తంబ సూట్రులు. 
“వానమామలై” అనే గృహనామం, వారికి గ్రామ నామాన్ని బట్టి వచ్చింది 
టా 6 టయ 
కాదు. వారి పూర్వికులలో ఒకరైన నారాయణప్ప గారి కాలంలో ఆ పేరు 


ఏర్పడింది. అంతుకుముందు వారు “వాసాలమటథ్ని వారు. నారాయణప్పగారు 


ఠం 


0 


మొదట వైదిక బ్రాహ్మణులే. ఆయన ఆ కాలంలో ద్రావిడ దేశంలోని 
వ సకం ఇ? వష గ్‌ జడ వష వ్‌ లకి కం చట లె శ 
వానమామలై” అనె శ్రి రామానుజ గురు పిఠాధిపతులైన స్వామివారితొ ఏడు 
యం 


రోజులు శాస్త్రవాదం చేసి, ఓడి, శాస్త్రవాదానికి ముందుగా ఏర్పరచుకొన్న 


లె వానమామబై వరదాచార్యులు 


నియమం ప్రకారం అద్వైతం విడిచి విశిష్టాద్వైతం స్వీకరించి శ్రీ వైషుడయ్యారు. 
అప్పటి నుండి 'వాసాలమళ్ళి' అనే గృహనామం పోయి 'వానమామలై” 
వారయ్యారు. నారాయణప్పగారి మనుమడైన లక్ష్మణార్యుడు 'అపరవాల్నీకి” 
అనే బిరుదును పొందినవాడు. లక్ష్మణార్యుని కుమారుడు వెంకయ్యశాస్తి 
వ్యాకరణ పండితుడు. వాగ్వివాదంలో వారణాసి విద్వాంసులను జయించిన 
ప్రజ్ఞా నిధి. వెంకయ్యశాస్త్రి గారి కుమారుడే బక్కయ్య శాప్తి. “బ్రతికి బక్కయ్య 
శాప్రి పురాణము వినవలె - చచ్చి స్వర్గము పోవలె” - అనే అంతటి ప్రఖ్యాతి 
వహించిన పరమ పౌరాణికులు బక్కయ్య శాస్త్రిగారు. వారు బహు శాస్త్ర 
పారంగతులు; అనేక మధుర మంగళ గీతికా కర్తలు; మనోహర నాద విభాసుర 
గాత్ర సంపన్నులు. వరదాచార్యుల వారి తల్లి సీతాంబ మహాసాధ్వి, భక్తి 
ప్రపూర్ణ హృదయ. వరదాచార్యుల వారి పెద్దన్న శ్రీమాన్‌ వేంకటాచార్యులు 
పుంభావ భారతులు. రెండవ అన్న శ్రీమాన్‌ లక్ష్మణాచార్యులు తర్క శాస్త్ర 
కోవిదులు. బవముభఖాషా (గ్రంథకర్తలు. మూడవ అన్న శ్రీమాన్‌ 
జగన్నాథాచార్యులు సంస్కృతాంధ్ర ద్రావిడ భాషా విశారదులు; 'రైతు 
రామాయణ” మహా కావ్యకర్తలు. వరదాచార్యులవారికి ఇద్దరు అక్కలు - 
కృష్ణమ్మ; అందమ్మ; వరదాచార్యులు మడికొండలో జన్మించినా, తమ తాత 
ముత్తాతల అభిజనమైన ఆదిలాబాదు జిల్లాలోని చెన్నూరులో తమ ఇరవై 
ఐదవ ఏట స్థిర నివాస మేర్చరచుకొన్నారు. 


వరదాచార్యులు గారికి బాల్యంలో చదువుకోవాలనే ఆసక్తి, 
పాఠశాలకు పోవాలనే అభిలాష లేకుందేవి. చిన్నప్పుడు పల్లా దుర్దయ్య, 


కాళోజీ నారాయణరావు గారలతో, చిన్నన్న జగన్నాథాచార్యులగారితో కూడి 
అష్‌ 


( 


ఆటపాటలతో హాయిగా తిరిగి కాలం గడిపేవారు. అన్నల (ప్రోదృలంతొ 


మడికొండ బడెలో చేరి నాలుగవ తరగతి పూర్తి చేశారు. తెలుగు మొదలైన 
వ. వ. 


విషయాలలో ఆసక్తి "ఉండేది కాని గణితం నచ్చేది కాదు. ఇ తరువాత 


క జీ లీ ఆ లా 9 ల న ల పం ఇ జేకే గ 
న్‌ శద లాం అలలే లని అన్యా. బు కవాలా చారాలు 
అర్దాలు పయి జలలకటు యులరలులు” ఆలు కటు అలం ఆంటిలు అత ప 
పున ర య ల 
ష్‌ ని బి 
1 సర క న టి (లీ యీ ళు మకు 
న తా 


వానమామలై వరదాచార్యుల జీవితం త్రి 
కృతార్జులయ్యారు. కాని ఆ యోగ్యతా పత్రాన్ని ఎక్కడనో పారేసుకొన్నారు. 
పెద్దన్న వేంకటాచార్యులు గారు వరదాచార్యుల వారికి సంస్కృతాంధ్ర 
భాషలలోనూ తర్మ వ్యాకరణ వేదాంతాది శాస్త్రాలలో కొంత ఆసక్తి కలిగించారు. 


చిన్ననాడు ఒక విచిత్ర ఘటన జరిగింది. గృహకృత్యాలలో భాగంగా 
పాల్గొనే వరదాచార్యులవారి మందబుద్ధికీ, విద్యావిహీనతకు చీదరించుకొని, 
వారి తండ్రీ పెద్దన్నా - 'పండిత వంశంలో ప్రబుద్ధుడవు పుట్టావురా” - అని 
చీవాట్లు పెట్టేవారు. ఒకనాడు వరదాచార్యులు లాంతరు బుగ్గ తుడుస్తుండగా, 
అది చేయిజారి పడి ముక్కలైంది. దానికి మండిపడి, వారు తిట్టారు. ఆ 
తిట్లకు వరదాచార్యులు నొచ్చుకొని కుమిలిపోయారు. వారి అభిమానం 
దెబ్బతినగా ఎలాగైనా విద్యను సాధించి, న్యూనతను తొలగించుకోవాలనే 
పట్టుదల హెచ్చింది. ఆ విషయాన్ని తమ మేనబావ అయిన తిరువరంగం 
గోపాలాచార్యులు గారికి చెప్పుకొని ఏడ్చారు. అప్పుడు శ్రీ గోపాలాచార్యులు 
గారు వరదాచార్యులవారికి శ్రీ వాగీశ్వరీ మహామంత్రాన్ని ఉపదేశించి, 
ఉపాసనా విధానం వివరించి ఆశీర్వదించారు. ఇది వరదాచార్యులవారి 
పదమూడవ ఏట జరిగిన సంఘటన. మడికొండ సమీపాన ఉన్న మెట్టుగుట్ట 
మీది గుహలో ఎనభై రోజులు వారు వాగీశ్వరీ మహామంత్రాన్ని ఉపాసించి 
సిద్ధి పొందారు. అంతకు మునుపే తమ ఎనిమిదవ ఏట వారు శ్రీ కాళోజీ 
రంగారావు గారి వద్ద శ్రీరామ తారక మంటత్రోవదేశాన్ని పొంది 
రామభక్తులయ్యారు. భారతీ కటాక్ష ప్రాప్తి వల్ల వరదాచార్యులవారికి 
విజ్ఞానాభిరుచి కల్గింది. సంస్కృతాంధ్ర సాహిత్య అధ్యయన శీలం పెరిగింది. 
అచిరకాలంలో స్వయంకృషి సాగించి, లోకోత్తర కవితా కళా మర్మజ్ఞులై 
బహు భాషావేత్తలై సహజ పాండిత్య భాసురులైనారు. అంతేకాదు - తండ్రి 
నుండి సంగీతాన్ని సంగ్రహించినారు. తబలా, హర్యోనియం, కంజీ చెక్కలు, 
తంబూరా వంటి వాద్యాలను నేర్చుకొన్నారు. నాటకాలలో మేటి పాత్రలు 
ధరించి అభినయకళావేత్త లనిపించుకొన్నారు. అన్నలు వేంకటాచార్యులు, 
జగన్నాధ్రాచార్యుల ప్రోత్సాహంతో కవితలు రచించి బహుమతులుందుకొన్నారు. 


య 


వానమామలై వరదాచార్యులు 


పదునాల్లేళ్ల వయస్సులో ఆచార్య బి. రామరాజు గారి పెదనాయనగారు, 
పెంపుడు తండ్రీ అయిన శ్రీ రాఘవరాజు గారి యింటిలో భాగవత పురాణ 
దశమ స్కంధ ప్రవచనం చేసి సత్కారం పొందారు వరదాచార్యులు. 


వరదాచార్యులవారికి పద్దెనిమిదవ ఏట, చెన్నూరు వాస్తవ్యుడయిన 
కొదుమగుళ్ల జగన్నాథాచార్యులు గారి పుత్రిక అయిన వైదేహితో వివాహం 
జరిగింది. జగన్నాథాచార్యులుగారు 'హరిదాస కేసరి” బిరుదాంచితులు. 
ఉభయ వేదాంత విశారదులు. వారి కాగితపు కత్తిరింపు చిత్రాలు ఢిల్లీలో 
ప్రదర్శితమై ప్రశంసలందుకొన్నాయి. వారు వరదాచార్యులను కవిత్వ 
రచనారంగంలో ఎంతో ప్రోత్సహించారు. భర్త యొక్క సాహిత్య జీవన ప్రగతికి 
ఎంతో నవాకారవమందించిన సాధ్వీవుణి శ్రీమతి వైదేపాగారు. 
వరదాచార్యులుగారు, వివాహానంతరం, మడికొండ నుండి చెన్నూరు వెళ్లి 
అక్కడే స్థిరపడ్డారు. జీవనభృతి కోసం దగ్గరలో ఉన్న 'మందమళట్ణి' అనే 
[గ్రామంలో ప్రైవేట్‌ టీచరుగా పనిచేశారు. కాని అనారోగ్య కారణంగా కొన్ని 
రోజులకే ఆ అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు. ఆ సమయంలోనే మాతా పితృ 
వియోగం జరిగింది. వరదాచార్యులవారికి సంతానం లేనందువల్ల, తమ 
అన్నగారైన జగన్నాథాచార్యులవారి పుత్రుడైన రవీంద్రాచార్యుణ్ని దత్తత 
తీసుకొన్నారు. ఆ కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి వివాహం చేశారు. 


వరదాచార్యులు నిజాంకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ విముక్తి 
మహోద్యమంలో పాల్గొని, నిర్బంధాన్ని పొంది, తాత్కాలికంగా విడుదలైనారు. 
ఆ తరువాత తమకు ఇష్టం లేకున్నా మహారాష్ట్రలోని, 'సిరివంచి [గ్రామంలో 
రెండేళ్లు గడిపి, హైదరాబాదు విముక్తి కాగానే చెన్నూరుకు చేరుకొన్నారు. 


ఒకవైపు పోతన చరిత్ర రచనతో, మరోవైపు పురాణ హరికథా 


టూ 


కాలక్షేపాలతో అలసిపోయిన వరదాచార్యులు, క్షయవ్వాధికి గురి అయ్యారు. 
మైసూరు వైద్యశాలలో చేరి, మూడేళ్లు గడిపారు. అప్పటి మైసూరు మహారాణి, 
హైదరాబాదు ముఖ్యమంత్రి డా. బూర్జ్డుల రామకృష్ణరావు, తెలంగాణా కవుల, 


రచయితల ఆర్థిక సహకారం వల్ల, ఆంధ్రుల అదృష్టవశాన, వరదాచార్యుల 


వానమామలై వరదాచార్యుల జీవితం ర్‌ 
వారికి జరిగిన పదవ ఆపరేషను విజయవంతమైనది. ఒక ఊపిరితిత్తి మాత్రం 
. పూర్తిగా ముడుచుకొని పోయింది. 1953లో వారు హైదరాబాదు వచ్చారు. 


క్షయవ్యాధి కారణంగా చిక్కిపోయిన అస్థిపంజరంతో వైద్యశాలకు 
బయలుదేరిన వరదాచార్యులుగారు, నూటా యాభై పౌనుల బరువు పెరిగి 
స్థూల శరీరంతో తిరిగి వచ్చారు. ఆకారం గుర్తు పట్టరానంత మారింది. ఆ 
సమయంలో హైదరాబాదులో తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సభ 
జరుగుతుండింది. వరదాచార్యులు ఆ సభకు వెళ్లారు. అప్పుడు రచయితల 
సంఘానికి శ్రీ దాశరథి గారు అధ్యక్షులుగా, శ్రీ సి. నారాయణరెడ్డి గారు 
కార్యదర్శిగా ఉండిరి. నారాయణరెడ్డి గారు వరదాచార్యుల వారిని గుర్తుపట్టక 
- “ఎవరు మీరు?” అని అడిగారు. “నన్ను గుర్తు పట్టలేదా! నారాయణరెడ్డీ! 
నేను వరదన్నను” - అన్నారు వరదాచార్యులు గారు. నారాయణరెడ్డి గారు 
పట్టరాని ఆనందంతో “నీవా వరదన్నా! నీవు పోయినావన్న వార్త తెలిసి, 
చాలా విచారపడి సంతాపసభ కూడా జరిపినాము. అదృష్ట వశాన, నిన్ను 
మళ్లీ చూడగలిగాము. నిన్ను గుర్తు పట్టలేదు వరదన్నా” అని గట్టిగా 
కౌగిలించుకొన్నారు. “నేను పోతన” అని అన్నారు వరదాచార్యులు చిరునవ్వుతో. 
వరదాచార్యులను వేదిక మీదికి తీసికొని. వెళ్లి విషయాన్ని తెలిపారు 
నారాయణరెడ్డి గారు. అప్పుడందరూ ఆనందంతో చుట్టుముట్టారు. శ్రీ కాళోజీ 
నారాయణరావు గారు వరదాచార్యులను కౌగిలించుకొని - “వరదన్నా! నీవు 
చచ్చిపోయినావనుకొన్నాను” - అని ఏడ్చారు. “ఒరేయ్‌! నేను బ్రతికి వచ్చినరా! 
ఏడువకురా!” - అన్నారు వరదాచార్యులు.,, “నీవు చచ్చిపోతుంటివే వరదన్నా” 
అని దుూఖమాపుకోలేక పసివానిలా ఏడ్చారు. శ్రీ దాశరథి గారు వరదాచార్యులను 
ఆలింగనం చేసికొని, “వరదన్నా! నాకు జీవితంలో అపరిమితానందాన్ని 
కలిగించిన ఘటనలు రెండే రెండున్నాయి. ఒకటి రాష్ట్రంలో నైజాం రాచరికం 
అంతం కావడం. రెండవది నీవు మృత్యు ముఖం నుండి బయటపడడం. ఈ 
రెందు అసంభవం అనుకున్నాను. వీటిని ఏనాటికీ మరువలేను” - అని 


అభినందించారు. ఆ సభలో తెలంగాణ రచయితల సంఘం వాళ్లు 


6 


ల్‌ 


నమామలై వరదాచార్యులు 
వరదాచార్యుల వారిని ప్రస్తుతించి - “అభినవ పోత్రని అనే బిరుదునిచ్చి 
సన్మానించారు. శ 

వరదాచార్యులవారి డిగ్రీలు లేని పాండిత్యాన్నీ దుర్భర దారిద్ర్య 
జీవితాన్ని గమనించిన హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల 
రామకృష్ణారావుగారు, విద్యార్హతనూ వయోనిబంధననూ మినహాయించి, 
ఆచార్యులవారిని నిజామాబాదు జిల్లా “దోమకొండ” లో గల ప్రభుత్వ జనతా 
కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులుగా ఒక ప్రత్యేకమైన 
ఉత్తర్వు ద్వారా ఉద్యోగమిచ్చి, శాశ్వత జీవనాధారం కల్పించి మహోపకారం 
చేశారు. అలా 1954లో అధ్యాపకులుగా చేరారు వరదాచార్యులవారు. ఆ 
కళాశాలలో వయోజనులైన విద్యార్థులకు భారత రాజ్యాంగం, పంచవర్ష 
ప్రణాళికలు, భారతీయ సంస్కృతి, ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలు, కుటీర 
పర్మిశతజమలు మొదలైన విషయాలను వరదాచార్యులవారు నాటికలుగ్భా 
బు(ర్రకథలుగా, పాటలుగా రచించి, విద్యార్థులకు నేర్చి, ఆడించి, పాడించి 
కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ప్రచార సాహిత్యాన్ని సృజించి, ఆయా 
(గ్రామాలకు విద్యార్ధి బృందాలను తీసికొనిపోయి వేషాలు వేయించి, వాద్యాలు 
వాయించి, దర్శకులై ప్రదర్శనలు ఇప్పించేవారు. రైతురాజు, వయోజనవిద్య, 
పెద్దల చదువు, స్వాతంత్ర్యజ్యోతి మొదలైన నృత్య నాటికలను; సత్యమేవ 
జయతే, (గ్రామోద్ధరణము వంటి నాటికలను; రైతులకి, ప్రజాసేవ వంటి 
బుర్రకథలను ప్రదర్శింపజేసి, బహుమతులను సంపాదింపజేసేవారు. 1956లో 
అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ గారు నిజామాబాదుకు విచ్చేసి, 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంలో దోమకొండ కళాశాల 
పక్షాన, వరదాచార్యులు గారు విద్యార్థి బృందంచే 'రైతురాజు అనే నృత్యనాటికను 
'ప్రదర్శింపజేశారు. ఆ ప్రదర్శనను చూచి నెహ్రూ గారు ఆనందించారు. ఆ 
జనతా కళాశాలకు, మొదట కొంతకాలం, ప్రముఖ విద్యావేత్త వెల. వెల్‌.సి; 
అయిన వి.వి.రాఘవాచార్యులుగారు ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. వారు 
వరదాచార్యుల వారిని ఎంతో ప్రోత్సహించారు. 





వానమామలై వరదాచార్యుల జీవితం / 

వరదాచార్యులవారు జనతా కళాశాలలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, 
విద్యార్హత కోసం, హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు 
విశారద” పరీక్ష ఇచ్చి సర్వప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. చిత్రమేమంటే - 
తమ తొలి కవితా నంఫకి 'మణిమాల' అనే కావ్యం ఆ 'విశారద'లో పాఠ్య 
(గ్రంథంగా ఉన్నందువల్ల, తమ కవితలను తామే చదివి, పరీక్ష (వ్రాయవలసి 
వచ్చింది. ఆ తరువాత వారు ఏ పరీక్ష వ్రాయలేదు. దోమకొండలో ఏడేళ్లు 
వల్పిటేసి, తర్వాత 1961లో తమ స్వగ్రామమైన చెన్నూరుకు బదిలీ 
చేయించుకొని, అక్కడి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరారు. 
తరువాత 1972లో ఉద్యోగ విరమణ చేశారు. 


వరదాచార్యులవారు చెన్నూరులో ఒక వేద పాఠశాలను స్థాపించి, 
దానికి అధ్యక్షులై నిర్వహించారు. వారు 'సాహిత్య గౌతమి' అనే సంస్థను ఆ 
గ్రామంలోనే స్థాపించి నడిపారు. 


వరదాచార్యులవారిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమి 
31.01.1971 నాడు 'విశిష్ట సభ్యులు”గా సన్మానించింది. అప్పటి ముఖ్యమంత్రి 
శ్రీ పి.వి. నరసింహారావు గారు 01.07.1972 నాడు వరదాచార్యుల వారిని 
శాసనమండలి సభ్యులు (ఎం.ఎల్‌.సి.)గా నియమించారు. 


వరదాచార్యులవారి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా వారికి 
చెన్నూరులో సువర్దాభిషేకం జరిగింది. వారు కోరుట్లలో 1973లో షష్టిపూర్తి 
మహాసభలలో గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం, కవితానీరాజనం 
వంటి అనేక సత్కారాలను అందుకొన్నారు. కవివతంస, కవిశిరోవతంస, 
ఉత్పేక్షా చక్రవర్తి మహాకవి శిరోమణి, అభినవపోతన, అభినవ కాళిదాసు 
వంటి బహు బవిరుదాలచే సన్మానితులయ్యారు ఆచార్యులు. కాశీ 
విశ్వవిద్యాలయం (సంపూర్జానంద సంస్కృత విశ్వవిద్యాలయం) 18.02. 1976 
నాడు, వాచస్పతి గౌరవ పట్టం, గౌరవ డి.లిట్‌. పట్టం ప్రసాదించి వారిని 
సన్మానించింది. 1968లో ఆచార్యులవారు 'పోతన చరిత్రము' మహా కావ్యానికి 
ర్యాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతినందుకొన్నారు. 'నవోదయము, కవి 


తి వానమామలై వరదాచార్యులు 

గౌడప్ప శతకం, “భారతము” వంటి ఎన్నో కావ్యాలను వారు అంకితంగా 
స్వీకరించారు. '“దుర్ముఖి' ఉగాది 1981, ఏప్రిల్‌ 5 నాడు, ఆంధ్రప్రదేశ్‌ 
(ప్రభుత్వం వరదాచార్యులవారిని ఘనంగా సత్కరించింది. ఆచార్యులవారు 
బొంబాయిలో, పూనాలో, విజయనగరంలో ఘన సన్మానాలందుకొన్నారు. 
వారికి సాహిత్య దృష్టా, ఆధ్యాత్మికత దృష్ట్యా శతాధికంగా శిష్యులు ఏర్పడ్డారు. 


చివరిదశలో వరదాచార్యులవారికి మతిస్టిరంగా లేక స్మృతి 
కోల్పోవడం జరిగింది. ఒకనాడు వారికి మాటలు తడబడి, సరిగా మాటాడలేక 
- “వాగీశ్వరి నన్ను విడిచి వెళ్లి పోతున్నది” అని మహావేదనతో ఆప్పలకు 
చెప్పారు. ఆ తరవాత కొన్నాళ్లలోనే, 1982 ఆగష్టులో తీవ్ర పక్షవాతానికి 
గురయి పడిపోయారు. రామనామ స్మరణ చేస్తూ స్కృతి కోల్పోయారు. వారిని 
“విజయ మేరి” ఆసుపత్రిలో చేర్పించారు. సుమారు 26 మాసాల పాటు 
అపస్మారక స్థితిలో ఉండి, చివరకు 1984, అక్టోబరు 31వ తేదీ నాడు, 
భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు హత్య గావింపబడిన రోజున, 
వరదాచార్యుల వారు పరమపదించారు. ఆంధ్ర సాహితీ గగనం నుండి ఒక 
మహోజ్వల తార నేల రాలింది. ఆచార్యులవారి భౌతిక కాయానికి, ఆ 
మరునాడు, చెన్నూరులో అంత్యక్రియలు జరిగాయి. 


వరదాచార్యుల వారికి ఆత్మీయమైన సంస్థ కోరుట్ల పట్టణంలోని 
“భారతీ సాహిత్య సమితి, ఆచార్యులవారి మరణానంతరం, వారి జ్ఞాపకార్థం 
“వరదాచార్య సాహితీ పురస్కారం” నెలకొల్పి ప్రతి ఏటా, ఒక ఉత్తమ కవికి 
1985 నుడి ప్రదానం చేస్తున్నది. వరదాచార్యుల వారి 'శత జయంతి 
ఉత్సవాలు ఆగష్టు 31, 2011 నుండి ఆగష్టు 16, 2012 వరకు ఘనంగా 
జరిగాయి. వరదాచార్యుల “శత జయంతి ఉత్సవ సమితి” వారు పెద్ద ఎత్తున 
హైదరాబాదు, చెన్నూరు, తిరుపతి, విశాఖపట్టణం, వరంగల్‌, కరీంనగర్‌ 
నగరాలలో సభలు జరిపారు. చెన్నూరులో వరదాచార్యులవారి విగ్రహ 
ప్రతిష్ట ఘనంగా జరిగింది. 





వరదాచార్యుల కృతులు 


పదమూడేళ్ల ప్రాయంలో కలం పట్టుకొన్న వరదాచార్యులు అనేక 
సాహిత్య ప్రక్రియలను చేపట్టి సుమారు యాభై కృతులను రచించారు. ఆ 
ప్రక్రియలలో మంగళారతులు, ద్విపదలు, ఖండ కావ్యాలు, మహా కావ్యాలు, 
గేయ కథా కావ్యాలు, వచన కవితలూ, సూక్తి కావ్యాలు, శతకాలు, పాటలు, 
సుప్రభాతాలు ఉన్నాయి. అంతేకాక, అనువాదాలు, నవలలు, జీవిత చరిత్రలు, 
విమర్శలు, వ్యాఖ్యానాలు, బాల సాహిత్యం, వాచకాలు, పీఠికలూ ఉన్నాయి. 
మహా నాటకం, గేయ నృత్య నాటికలు, ప్రహసనాలు, ఏక పాత్రాభినయాలు, 
బు[రకథలు, హరికథలు వంటి దృశ్య కావ్య ప్రక్రియలెన్నో ఉన్నాయి. ఇలా 
దాభాపు ఇరవై ఐదు సాహిత్య ప్రక్రియలలో దాదాపు అరవై [గ్రంథాలను 
రచించారు వరదాచార్యులవారు. 


వరదాచార్యులవారి ప్రాథమిక రచనా జీవితం భగవన్నుతి ప్రధానమైన 
మంగళారతులతో ప్రారంభం కావడం విశేషం. సాహిత్యం మంగళాత్మకం 
కదా! “రామ నీ దయ రాదుగా యేమి సేతు” - అనే భక్తిగీతం వరదాచార్యుల 
ప్రప్రథమ రచన. గేయం, సంగీత సాహిత్య సమ్మేళన స్వరూపం. 


ఆచార్యులవారి ప్రాథమిక రచనలలో మరొకటి - “దాగురింతలు'”. 
ఈ రచనను వారు తమ పదునైదవ ఏట కూర్చారు. 504 పాదాల 126 


10 న్‌ వానమామలై వరదాచార్యులు 
తేటగీతులను ఎదతెగకుండ అఖండంగా రచించారు ఆచార్యులవారు. 
బాలకృష్ణుడు గోఫికలతో దాగురింతలాడిన విషయం వేదాంతార్థ గర్భితంగా 
రమ్యంగా వర్ణితం ఈ కావ్యంలో. రాధిక, రుక్కిణి, సత్యవతి, బాలకృష్ణుడు, 
బలదేవుడు ముఖ్యమైన పాత్రలు. ఆచార్యులవారు దాగురింతల గాథను 
దృశ్యమాన సన్నివేశాల రూపంలో వివరించారు. ఈ కావ్యంలో సాయం 
సంధ్యా చంద్రోదయ వర్ణన, కర్షకులను, రాధికను, బాలకృష్ణుని వర్ణించిన 
తీరు ఖావరమణీయంగా ఉంది. మృదు మధుర పదవిన్యానంతో, 
సరళనసుందరశైలితో ముచ్చట గొలుపుతుంది ఈ '“దాగురింతలు కావ్యం. 
ఇది ఇటీవల 2006లో ముద్రితం. 


తొలిరోజుల్లో వరదాచార్యుల కలం నుండి ప్రసరించిన మరో రచన 
'మాతృడ్రేమ”. మాతృ దేశభక్తిని ప్రబోధించే ఈ కావ్యం ద్విపదగా సాగింది. 
ఇక “దేశభక్తి అనేది ద్విపదలో అవతరించిన ముతో లఘుకృతి. వరదాచార్యుల 
దేశభక్తికి ఈ కృతులు ప్రాథమిక నిదర్శనాలు. ఇలా తొలి రచనలలోని 
మూడు కృతులు మూడు ప్రక్రియలకు టప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాయి. 
మాతృప్రేమ, దేశభక్తి కావ్యాలు ముద్రణకు నోచుకోలేదు. 


వరదాచార్యులవారి ప్రథమ ముద్రిత కృతి 'మణిమాలి (1945). 
ఇది ఇటీవల 2010లో పునర్ముద్రితం. “మణిమాల” కావ్యం 1932 “*ంంచి 
1942 వరకు వ్రాయబడిన పద్య గేయమయాలైన 59 కవితాఖండికల సంఎ)టి. 
ఉదాత్త వ్యక్తులతో పాటు, సామాన్య వస్తువులను గూర్చి కూడా చక్కగా 
వర్ణించిన కావ్యం ఇది. చెళ్లవిళ్ల, విశ్వనాథ వంటి మవోకవుల 
ప్రశంసలనందుకొన్న ఈ కావ్యం తరవాతి కాలాన “ఆంధ్ర సారస్వత పరిషత్తు 
విశారద పరీక్ష పాఠ్య గ్రంథంగా నిర్ణయింపబడింది. ఇది దాని ప్రత్యేకతకు 
నిదర్శనం. 

ఈ కావ్యం వస్తు వైవిధ్యంతో భాసిస్తుంది. కురువృద్ధుడు, శ్రీరాముడు, 
కర్మచంద్రుడు - గాంధి, రవి కవి సుతి, ఆంధ్ర ప్రశస్తి - వంటి వస్తు 
స్వీకరణతో పాటు, నవ్య కవితానురూపంగా తృణం, పాకివాడు, పాదరక్ష్మ 


వరదాచార్యుల కృతులు 11 


(గ్రామసూకరం, నిజాం రాష్ట్రపు వెట్టివాడు, హరిజనుడు, మాలపల్లె - వంటి 
సామాన్య వస్తువులు కూడా ఈ కావ్యంలో కనిపిస్తాయి. ఈ కావ్యంలోని 
కవితలు వరదాచార్యుల వారి దేశభక్తినీ, దైవభక్తినీ, సంఘ సంస్కరణానురకినీ, 
విశ్వశాంతి (వ్రియతనూ, మానవతా దృక్పథాన్నీ జీవకారుణ్యాన్నీ 
చాటుతున్నాయి. కొన్ని కవితలలో పల్లీజన వాతావరణం అభివర్ణితం. ఈ 
కావ్య _ కవితలలో కొన్ని న్యుతి కవితలు కూడా 
ఉన్నాయి. ఈ కవితా ఖండికా రచనకు (ప్రేరణ సమకాలిక జాతీయ, 
అంతర్జాతీయ, సాంఘిక పరిస్థితులూ, భారతీయ సంస్కృతీ. వస్తు భావ నవ్యతనూ 
సాంప్రదాయికత గర్భీకరించుకొన్న కవిత్వం “మణిమాల” కావ్యం నిందా 
పరచుకొని వుంది. 'మణిమాల' కావ్యం మణిమాలగా ్రకాళశిస్తున్నది. 


వరదాచార్యులవారి ద్వితీయ కవితా సంపుటి 'ఆహ్వానము' (19577). 
ఈ కావ్యం 2009లో ద్వితీయ ముద్రణను పొందింది. ఈ కావ్యంలో 1947 
నుండి 1957 వరకు రచించిన అరువైయారు కవితలున్నాయి. 
వరదాచార్యులవారి బాల్య గురువులైన కాళోజీ రంగారావు, రామబాయమ్మ 
దంపతులకు ఈ కావ్యం అంకితం. ఈ కావ్యంలో పద్య కవితలు నాలుగు 
మాత్రమే. తక్కినవన్నీ గేయ కవితా ఖండికలే. బాపూజీ హత్య జరిగినప్పుడు 
రచింపబడిన 36 గేయ కవితలు కరుణ రసాత్మకాలు. ఈ కావ్యంలోని 'రెతు 
రాజు అనే గేయ నాటికలో 12 గేయాలున్నాయి. ఈ నాటిక సహజ ప్రకృతి 
రామణీయకతను చిత్రిస్తుంది. 29 పద్య గేయ కవితలు దేశభక్తి, ప్రణయం 
వంటి విభిన్న వస్తువులతో మనోజ్ఞభావ సౌందర్యంతో శోభిస్తున్నాయి. “గాంధీ 
హత్య' ఈ కావ్యంలో ప్రధానమైనది. 
వరదాచార్యులవారి మూడవ ఖండ కావ్యం “జయధ్వజలి (1966. 
ఈ కావ్యం 2009లో ద్వితీయ ముద్రణను పొందింది. ఇది అప్పటి ఆర్థిక 
శాఖామాత్యులు శ్రీ యం. చెన్నారెడ్డి గారికి అంకితం. ఈ కావ్యంలోని కవితలు 
1961 నుండి 1965 వరకు జరిగిన యుద్ద విజయాలను వివరించేవిగా 
ఉన్నాయి. 31 కవితా ఖండికలున్న ఈ కావ్యం అచ్చమైన జాతీయ కావ్యం. 


12 వానమామలై వరదాచార్యులు 


1962లో చైనా దురాక్రమణ దండయాత్రను గూర్చి, 1961లో పోర్చుగీసు 
వారి అధీనంలో ఉన్న “గోవా” విముక్తి నిగుడించి, 1965, సెప్టెంబరులో 
భారతదేశంపై పాకిస్తాన్‌, కాళ్ళీరు దురాక్రమణకు దండయాత్ర చేసినప్పటి 
విషయాలను గూర్చి, ఈ కావ్యంలోని కవితలు వివరిస్తున్నాయి. వరదాచార్యుల 
వారు ఈ కావ్య రచనచే జాతీయ మహాకవిగా దర్శన మిస్తారు. 


మాతృదేశ సంకీర్తనం, జాతీయ నాయక ప్రశంస, విజయాకాంక్ష్మ 
శత్రుదూషణం, మహావీర సంస్మరణం, జాతీయ సమైక్య ప్రబోధం - ఈ 
కావ్యంలో అపూర్వంగా వర్ణింపబడినాయి. ఈ కావ్యంలోని, జయగీతి, 
వందనము - అనే రెండు గీతాలలో వరదాచార్యులవారు భారతమాతను 
కీర్తించారు. మాతృదేశ సంకీర్తనం జాతీయ కవి ప్రధాన కర్తవ్యం. 'జయగీతి' 
లోని - 


“జయ భారతావనీ! జయ లోకపావనీ 
శాంతి సుఖదాయినీ! జననీ! నమస్తే” అనే పల్లవీ, చరణాలూ 


జాతీయగీతంలా భాసిస్తున్నాయి. 


హిందువులూ ముస్లిములూ ఈసాయీలు సిక్కులూ, పారశీకులూ 
అంతా ఏకమై దేశరక్షణకు నడుం కట్టాలని ప్రబోధించారు వరదాచార్యులవారు. 
జాతీయ యుగానికెత్తిన 'జయధ్వజం' అని ఈ కావ్యం ప్రశంసలనందుకొన్నది. 


వరదాచార్యులవారి జీవిత కృతి 'పోతన చరిత్రము (1966). ఈ 
మహాప్రబంధం 2011లో తిరుమల తిరుపతి దేవస్థానంవారిచే, ద్వితీయ 
ముద్రణ నందుకొన్నది. “పోతన చరిత్రము” ఆధునికాంధ్ర మహాకావ్యం. 
పన్నెండు ఆశ్వాసాలూ దాదాపు నాలుగువేల పద్యాలున్న ఈ ప్రబంధం 
పద్యగణం చేతనే కాక హృద్య కవితాగుణం చేత కూడా బృహర్ధంథమే. 
వరదాచార్యులను “అభినవ పోతనిను చేసింది ఈ (గ్రంథమే. అవిశ్రాం“ంగా 
పన్నెందేళ్లు చేసిన వరదాచార్యులవారి కవితా తపస్సు ఈ దివ్య ప్రబంధ 
రూపంలో ఫలించింది. పవిత్ర జీవనుడూ మహాభక్తుడూ మహాకవీ అయిన 


వరదాచార్యుల కృతులు 13 
పోతన జీవిత గాథను పరమ రమణీయంగా చిత్రించే ఈ కావ్యం ఒక 
కవితా సుధాకలశం. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అమృత బిందువు. 
వరదాచార్యులవారి సహజ కవితా సౌందర్యమంతా ఈ మహా భవ్య 
కావ్యదర్పణంలో ప్రతిబింబిస్తుంది. ఈ కృతి సకలాంధ్ర సహృదయ పుణ్యాకృతి. 
ఈ కావ్యంలోని మొదటి పది ఆశ్వాసాలలో పోతన చరిత్రం అభివర్ణితం. 
(ప్రథమాశ్వాసంలో పోతన జననం, బాల్యం, విద్యాభ్యాసం, పాల్కురికి జాతర 
దర్శనం, పోతనకు భాగవతం పై దృష్టి పడడం - అనేవి ముఖ్యాంశాలు. ఇక 
ద్వితీయాశ్వాసంలో పోతన తారకోపదేశం, శ్రీనాథుని ఆగమనం, పోతన 
వివాహం వంటి ప్రధానాంశాలు వివరింపబడ్డాయి. తృతీయాశ్వాసం - పోతన 
తపోభంగాన్నీీ మల్లన జననాన్నీ చెప్పుతుంది. చతుర్థాశ్వాసం - శ్రీనాథ 
పోతనలు రాచకొండ సింగభూపాలుని దర్శించిన విషయాన్ని పోతన భోగినీ 
దండక వృత్తాంతాన్నీ విశదీకరిస్తుంది. శ్రీరామ సాక్షాత్కారం, లేఖినీ ప్రదానం 
- అనేవి పంచామాశ్వాస ప్రధాన కథాంశాలు. షష్టాశ్వాసంలో - పోతన 
భాగవత రచనకు ఉప్రకమించడం, శ్రీరాముడు రామశర్మ రూపంలో 
పద్యపాదాలను పూరించడం, ముఖ్యమైనవి కాగా, సప్తమాశ్వాసంలో 
భాగవతకృతి అపహరణం, మేటి వరాహం ఆ భాగవత కృతిని సంరక్షించడం 
(ప్రధానాంశాలు. శ్రీనాథ మల్లనలు తమ మహిమలను ప్రదర్శించడం, పోతన 
స్మృతిచే మల్లన్న విజయం సాధించడం, శ్రీనాథుడు కర్ణాట ప్రభువుకు భాగవతం 
అంకితమివ్వమని బలాత్మరించడం - ముఖ్యమైనవి - అష్టమాశ్వాసంలో. 
ఇక నవమాశ్వాసంలో సరస్వతీదేవి దుఃఖాన్ని పోతన ఉపశమింపజేయడం, 
రాచకొండ సేనాపతి గ్రంథాన్ని కైవసం చేసికొని పోవడమూ, భాగవత శైథిల్యం, 
అశైధిల్యభాగ వృత్తాంత పూరణమూ ముఖ్యమైన అంశాలు. దశమాశ్వాసం 
పోతన కుటుంబమూ శ్రీనాథుడూ ఒంటిమిట్టకు చేరడాన్ని పోతన భాగవతాన్ని 
పొందడాన్ని శ్రీరామునికి పోతన భాగవతకృతిని సమర్పించదాన్ని ఫల(శ్రు 
తినీ తెలుపుతుంది. ఇక ఏకాదశ-ద్వాదశ ఆశ్వాసాలలో శ్రీరామచరితం, 
మోహిన్యవతారకథ, వరాహావతార కథ, నృసింహావతార కథ, గజేంద్ర 


11 | వానమామళథై వరదాచార్యులు 
మోక్షణం, కృష్ణావతార కథ, రుక్మిణీ కల్యాణం - అనే ప్రసిద్ధ భాగవత 
గాథలు రచింపబడ్ద్డాయి. 'పోతన చరిత్రము” ప్రతి ఆశ్వాసం మొదట - ఆ 
ఆశ్వాస కథాసారాన్ని ప్రకటించే 'గీతా'శ్లోక భాగాన్ని ఉటంకించి, 'పోతన 
చరిత్రము” కూడా భగవద్గీతలాగా మహోపదేశాన్ని అందిన్తున్నదని 


సూచించారు వరదాచార్యులవారు. 


“పోతన చరిత్రము'లోని పీఠికలో కవి ఇష్టదేవతా వందనం, 
కవిపండిత స్తుతి, సత్యదేవస్తుతి, కావ్య నిరోధనివారణం - వంటి విషయాలను 
వివరించారు ఆచార్యులు. ఈ పీఠిక ఒక చిన్న కావ్యంలా భాసిస్తుంది. 
వరదాచార్యులవారు చేసిన సకల సుకవిస్తుతి, కవులపట్ల వారికున్న అనురాగాన్ని 
వేనోళ్ల చాటుతున్నది. ప్రథమాశ్వాసంలో కథా ప్రారంభానికి ముందున్న 
'కావ్యోపక్రమము” - పోతన కథకు పూర్వరంగంగా ఉన్నది. కావ్య ప్రధాన 
పాత్రలందరూ కారణజన్ములై సంభవించారని చెప్పడం వల్ల, వారికి 
దైవాంశారోపణం చేత, కావ్యవస్తు గౌరవానికి ఆధిక్యం సిద్ధించింది. 


ఈ కావ్యంలోని భోగినీ నృత్య సౌందర్యవర్ణనం, ఆంధ్ర సాహిత్యంలో 
అద్భుతం, అపూర్వం. ఈ మహాకావ్యం భక్తి జ్ఞాన వైరాగ్యాలను, కవితాకళను 
భగవంతుని సమారాధనకై ఉపయోగించాలనే మహాకవుల ఆదర్శాలనూ ఇంకా 
లౌకిక నీతులనూ ఉపదేశిస్తున్నది. 


వస్తు-రస -ధ్వని-పాత్ర-వర్ణన -బెచితీ మర్యాదలను దర్శించినా, 
రచనా శిల్ప-భాషాచ్చందో విశేషాలను అనుశీలించినా, విశ్వజనీనమైన 
బెపదేశికతను విలోకించినా, 'పోతన చరిత్రము" మవాీ కావ్యకల్పకమై 
భాసిస్తున్నది. ఈ మహాకావ్యానికి సాటి ఈ మహాకావ్యమే. ఈ మహా ప్రబంధాన్ని 
వరదాచార్యులవారు శ్రీరామచంద్రునికి అంకితం చేసి ధన్యులయ్యారు. 

వరదాచార్యులవారి 'విప్రలబ్ద' నవ్య కవితా విలసితమైన గేయ 
కావ్యం (1970). ఈ కావ్యం శ్రీ నరహరి నరసింహారెడ్డి గారికి అంకితం. 


“విప్రలబ్ధి కావ్యంలో 54 కథాత్మక గేయాలున్నాయి. 





వరదాచార్యుల కృతులు 1న 
పద్యమైనా గేయమైనా మహాకవులకు భేదముండదు. విశ్వనాథవారు 
రామాయణ కల్పవృక్షాన్ని కిన్నెరసాని పాటలనూ వ్రాశారు. అలాగే 


వరదాచార్యులవారు 'పోతన చరిత్రము'నూ 'విప్రలబ్ధానూ వ్రాశారు. 


రాముడు, లక్ష్మి అనే కర్షక దంపతుల జీవితాన్ని చిత్రించే దేశికావ్యం 
“విఘప్రలబ్ది. ప్రణయం-(ప్రకృతి-సంఘ సంస్మరణ కవిత్వాల వంటి భావ 
కవితాశాఖలకు లక్ష్యమైన ఈ రమణీయ కావ్యం, కులమత అతీత వైవాహిక 
జీవితాన్ని చిత్రిన్తూ, మత సామరస్యాన్ని (వ్రబోధిస్తున్నది. నంఖు 
సంస్మరణావశ్యకతను వ్యక్తం చేస్తున్నది. మన దేశంలో అక్కడక్కడ జరిగిన 
మతకల్లోలాలే ఈ కావ్య రచనకు కారణం. హైదరాబాదు రాష్ట్రంలో 
పోలీసుచర్య జరిగినప్పటి ఒక సంఘటనకు కొన్ని మార్పులు చేర్చి ఈ 
కావ్యకథను మలిచారు ఆచార్యులవారు. 


ఒక మహమ్మదీయ బాలికను, హిందువులు పెంచుకొని పెద్ద చేస్తారు. 
ఆమెను ఒక హిందూ కర్షక యువకుడు పెండ్లాడుతాడు. ఇది ఈ కావ్యంలోని 
ఇతివృత్తం. విశ్వమానవతకు, పహృదయవైశాల్యానికి, సంస్మరణ దృక్పథానికి 
అక్షర సంకేతం ఈ 'విప్రలబ్ధ' కావ్యం. శృంగారం ప్రధానంగానూ, ధర్మ వీర 
కరుణ భక్తి శాంతవత్సల రసాలు ఆనుషంగికంగానూ ఈ కావ్యంలో 
సముచితంగా పోషింపబడినాయి. కథాపరంగా 'విప్రలబ్ధిను ఏ దృష్టితో 
చూచినా సార్థకమే. వ్యావహారిక భాషనూ గ్రాంథిక భాషనూ - ఈ రెంటి 
మిశ్రమాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మాండలికాలనూ అందలి 
యాసలనూ అన్యదేశ్యాలనూ ఈ కావ్యంలో వరదాచార్యులవారు బెచితీ 
దృక్పథంతో ప్రయోగించారు. 


వరదాచార్యులు రచించిన 'వైశాలిని' తొమ్మిది అంకాల పౌరాణిక 
స్వతంత్ర మహా నాటకం. ఇది 1975లో ప్రచురితం. 2008లో ఇది ద్వితీయ 
ముద్రణను పొందింది. ఈ మహా నాటకాన్ని వరదాచార్యులవారు తమ 
సతీమణి శ్రీమతి వైదేహి గారికి అంకితమిచ్చారు. ఈ మహా నాటకంలో కథ 
మార్కండేయ పురాణాంతర్గతం. కరంధముని కుమారుడు అదీక్షితుడు, విశాల 


16 వానమామలై వరదాచార్యులు 


రాజు పుత్రిక వైశాలినిని పరిణయమాడి, మరుత్తును కనడం ఈ నాటకంలోని 

ప్రధాన కథాంశం. సర్వ లక్షణ లక్షితమైన ఈ నాటకంలోని అంగిరనం. 
శృంగారం. వీర కరుణ అద్భుత రౌద్ర హాస్యాలు అంగరసాలు. వరదాచార్యుల 

వారి సమస్త సంస్కృత రూపక పరిజ్ఞానమంతా ఈ “వైశాలి”లో ప్రతిఫలిస్తుంది. 

ఈ నాటకంలోని రచనా శిల్పం అనల్పం. శైలి ప్రౌఢ మనోజ్ఞం. శ్రవ్య 
కావ్యాలలో 'పోతన చరిత్రము” ఎంత గొప్పదో, దృశ్య కావ్యాలలో 'వైశాలిని” 
అంత గొప్పది. సంభాషణల నిండా కవిత్వసౌరభాలు గుప్పుమనే నాటక 

మందారమ్‌ుది. శబ్బార్థ చమత్మారాల నిధి ఇది. “అభినవ పోతని ఈ నాటక 

రచన చేత “అభినవ కాళిదాసు” అయ్యారు. ఈ నాటకం శ్రీ వేంకటేశ్వర 

విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.కు పాఠ్య (గ్రంథంగా నిర్ణయింపబడడం దీని 

ప్రాశస్యానికి నిదర్శనం. ఈ నాటక రచనపై సంస్కృత నాటకాలైన శాకుంతలం, 

ఉత్తర రామచరిత్ర అధిక ప్రభావ ముద్ర వేశాయి. 


వరదాచార్యులవారు సంస్కృత స్పోత్రముల నుండి చేసిన అనువాద 
రచనలలో ఒకటి 'స్తోత్ర రత్నావళి. ఇది ఆరు స్తోత్రాల సంపుటి. ఇది 
1974లో ప్రచురితం. 'స్తోత్ర రత్నావళిలో శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ 
స్తోత్రం, శ్రీ వేంకటేశ సుప్రభాతము, శ్రీ వేంకటేశ మంగళాశాసనము, 
శ్రీ వేంకటేశ కరావలంబ సోత్రము, శ్రీ భజయతి రాజ సోత్రము - అనేవాటి 
అనువాదాలున్నాయి. వరదాచార్యులవారి ఉభయ భాషా వైదుష్యాన్సీ 
ఆంధ్రీకరణ చాతురినీ ఈ స్తోత్ర సంపుటిలో దర్శించవచ్చు. 


వరదాచార్యులవారి “గీత రామాయణము” (1975), మరారీ భాషా 
మహాకవి శ్రీ గజానన దిగంబర్‌ మాడ్డూళ్‌కర్‌ రచించిన గీత రామాయణానికి 
ఆంధ్రానువాదం. ఇది శ్రీరామచంద్రునికి అంకితం. మహాగాయకులైన 
నిజామాబాదు జిల్లాకు చెందిన ధోండు శాస్త్రిగారి (ప్రేరణచేత, చెన్నూరు 
వాస్తవ్యులు బహుభాషావేత్తలు శ్రీ మహంకాళి దత్తాత్రేయగారి సాహాయ్యం 
చేత వరదాచార్యులుగారు ఈ గీత రామాయణమును రచించారు. ఈ 
కావ్యంలోని సప్త కాండాలలో 56 గీతాలున్నాయి. వరదాచార్యులవారు 


వరదాచార్యుల కృతులు 117 
మూలంలోని ఛందన్సునూ అంత్య(ప్రాసాది వదృతులనూ పాటించి 
సరళసుందరంగా రచించారు. శ్రీ దోండు శాస్త్రిగారు ఈ గీతాలకు స్వరకల్పన 
చేసి గానం చేశారు. ఇది ఆకాశవాణిలో ప్రసారమైనది. ఈ కావ్యం 2004లో 
మళ్లీ ముద్రింపబడింది. 


తులసీదాన కృతమైన పొందీ 'వానుమాన్‌ చాలీసా” ను 
వరదాచార్యులుగారు సరళసుందరంగా ఆంధ్రీకరించారు. మూలంలో ఉన్న 
ఛందస్సులోనే అనూదితమైన ఈ కృతి 1977లో ప్రచురింపబడింది. ఈ 
కృతి శ్రీ నరాల వెంకయ్య శ్రేష్టి గారికి అంకింతం. 2008లో పునర్శ్ముద్రితం. 


వరదాచార్యులవారు వచన కవితలు కూడా వ్రాశారు. ఆ వచన 
కవితల సంపుటమే 'కూలిపోయే కొమ్మ' (1977). ఈ కృతి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వ ఆరోగ్యశాఖామాత్యులు శ్రీ కోదాటి రాజమల్లు గారికి అంకితం 
చేయబడింది. ఈ సంపుటిలో 34 వచన కవితలున్నాయి. ఈ కవితలలో 
మానవత, సమత, మమత, శాంతి, అభ్యుదయ భావన పరచుకొని ఉన్నాయి. 
వస్తు భావ రచనలచేత, వ్యావహారిక భాష చేతనూ ఒక నవ్యతను 
సంతరించుకొన్నది ఈ కావ్యం. వచన కవితను కూడా వరదాచార్యులవారు 
రమణీయ ్రొఢంగా శబ్బార్థ సుందరంగా హృదయాలను స్పృశించేలాగా 
(వ్రాయగలరని ఈ సంపుటి చాటుతున్నది. 


వరదాచార్యులవారు రచించిన కృతులలో “సూక్తి వైజయంతి (1978) 
వైజయంతిలా భాసిస్తుంది. సూక్తి మౌక్తికాలను పంచిపెట్టే ఈ కావ్యంలో 
680 పద్యాలున్నాయి. చతుర్విధ పురుషార్థాలను ఉపదేశించే ఈ కావ్యంలో 

_రెండు భాగాలున్నాయి. ప్రథమ భాగం ధర్మార్థకామాలకు, రెందవ భాగం 
మోక్షానికి సంబంధించినవి. ఇలా - ఐహిక ఆముష్మిక నీతులను ఉదాహరణ 
రమ్యంగా కవితాత్మకంగా ఉపదేశిస్తుంది 'సూక్తి వజయంతి. ఇందలి పద్యాలు 
ఆటవెలదులు, తేటగీతులు, కందాలు. తమ పూర్వకృతుల నుండి కొన్ని 
సూక్తి ముక్తాఫలాలను (గ్రహించి ఈ కావ్యంలో చేర్చారు ఆచార్యులవారు. ఈ 


కావ్యంలోని ప్రతి పద్యం వాడిపోని ప్రసూనం; రసజ్ఞ మనోహరం. 
ఇ 


18 . వానమామలై వరదాచార్యులు 


వరదాచార్యులవారు రచించిన ఐదు శతకాల సంపుటి “శ్రీ స్తవరాజ 
పంచశతి* వాసర పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న సరస్వతిని వినుతించేది - 
“శ్రీ శారదా స్తవ రాజము”. శ్రీరంగ క్షేత్ర దైవతమైన శ్రీ రంగనాథుణ్ని ప్రస్తుతించే 
కృతి 'శ్రీరంగస్తవరాజము”. భద్రాచల శ్రీరాముణ్ని గూర్చి వర్ణించేది 
“శ్రీరామస్తవరాజము”. తిరుపతి వేంకటేశ్వర స్వామిని గురించి తెలిపే కృతి 
శ్రీ వేంకటేశ్వర స్తవ రాజము”. ఇక సింహాచల క్షేత దైవతమైన నృసింహస్వామిని 
స్తుతించే కృతి “శ్రీ నృసింహ స్తవ రాజము”. భక్తి జ్ఞాన వైరాగ్యాలనూ ధార్మిక 
నీతులనూ ఉపదేశించే ఈ 'స్తవరాజ పంచశతి” వరదాచార్యులవారి భక్తి 
పూర్ణ హృదయాన్నీ వారి వేదాంత పరిజ్ఞానాన్నీ బహుధా చాటుతున్నది. ఈ 
కృతిలోని పద్యాలు భక్తలోకానికి సదా పఠనీయాలు. ఆచార్యులవారి ప్రతిభ 
పండితులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ కృతి వరదాచార్యులవారికి ఆప్తలూ, 
అప్పటి భారత విదేశాంగ శాఖామాత్యులు శ్రీ పి.వి.నరసింహారావుగారికి 


అంకితం. 


వరదాచార్యులవారు దోమకొండ జనతా కళాశాలలో ఉద్యోగం 
చేస్తున్నప్పుడు కళాశాల ప్రణాళికలో భాగంగా - రాజ్యశ్రీ, సత్యమేవ జయతే, 
నాగార్జునసాగరం, జానపద భారతం, [గగ్రామసుధార్‌, స్వతంత్ర భారతము, 
ఆజాద్‌ గోవా, సంక్రాంతి, పగటి దొంగలు, స్నేహశక్తి, ఎవడు పెద్ద - అనే 
పదకొండు నాటికలు రచించారు. వాటిలోని నాగార్జునసాగరం, సత్యమేవ 
జయతే, రాజ్యశ్రీ, (గ్రామసుధార్‌ అనే నాటికలు - “అభ్యుదయ నాటికా 
సంపుటి” - అనే పేరుతో 2005లో ప్రచురింపబడినాయి. నాగార్జునసాగరం, 
ఏడు రంగాల చిన్న నాథిక. “సత్యమేవ జయతే” ఐదు రంగాలున్న పెద్ద 
నాటిక. భారతదేశంపై వైనా దురాక్రమణ చేసిన వృత్తాంతం ఇందులో 
ఉంది. “రాజ్యశ్రీ పది రంగాల నాటిక. నీతినీ, ధర్మాన్నీ (తమ విలువనూ, 
దేశభక్తినీ వ్రబోధించే సామాజిక ఇతివృత్తం కల్గిన నాటిక ఇది. 
(గ్రామాభ్యుదయాన్ని ప్రబోధించే పదిరంగాల నాటిక *గ్రామసుధార్‌. ఈ 
నాటికలు 1954-1960 మధ్య రచింపబడినవి. 


వరదాచార్యుల కృతులు 19 

దోమకొండ జనతా కళాశాలలో సాంన్భృతిక కార్యక్రమ 
నిర్వాహకులుగా వని చేస్తున్నప్పుడు వరదాచార్యులవారు రైతుబిడ్డ, 
నాగార్జునసాగరం, బుద్ధ చరిత్రము, ప్రజాసేవ, ఎవడు రాజు, మనదే జయము, 
చైనా యుద్ధము, సమాజ సుధార్‌ (హిందీ) అనే బుర్రకథలను వ్రాసి విద్యార్థుల 
చేత ప్రదర్శింప జేశారు. వారి బుర్రకథలలో నుండి - 'రైతుబిడ్డ, నాగార్జున 
సాగరం, గౌతమబుద్ధ చరిత్రము, స్వతంత్ర భారత్‌ (సత్యమేవ జయతే) అనే 
నాల్గు బుర్రకథలను (గ్రహించి 'రైతుబిడ్డ” అనే సంపుటిగా 2007లో, 
ఆచార్యులవారి కుటుంబ నభ్యులు వప్రచురించారు. ఈ నసంపుటి 
వరదాచార్యులవారి శిష్యుడు స్వర్గీయ డా॥ అందె వేంకటరాజం దివ్య స్మృతికి 


అంకితం. 


వరదాచార్యులవారు రచించిన 'మార్మందేయ సుప్రభాతము 1976లో 
కోరుట్ల పద్మశాలి సంఘ రజతోత్సవ సంచికలో ప్రచురితం. ఈ సుప్రభాతం 
21 తేటగీతులతో భక్తి భావబంధురంగా ఉన్నది. ఈ సుప్రభాతం ప్రతిదినం 
కోరుట్ల మార్మండేయస్వామి దేవాలయంలో గానం చేయబడుతున్నది. 


వరదాచార్యులవారు కావ్యరచన చేత వాల్మీకులు; వ్యాస రచన చేత 
వ్యాసర్నులు. వారు వ్రాసిన అనేక అముద్రిత వ్యాసాలలో కొన్నీ 'వ్యాసవాణి' 
అనే పేరుతో 2007లో ప్రచురితమైనాయి. ఈ వ్యాస సంపుటిలో పదకొండు 
వ్యాసాలున్నాయి. సాహిత్య కళా వేదాంత పౌరాణిక సామాజిక విషయాలెన్నో 
ఈ వ్యాసాలలో చోటు చేసుకొన్నాయి. వరదాచార్యుల బహుముఖ విజ్ఞానాన్నీ, 
వైదుష్య వైభవాన్నీ విశ్వజనీన విచార ధారనూ కవితా సురభిళ సూక్తిసుందరశైలినీ 
ఈ వ్యాసాలు సహృదయ హృదయ రమ్యంగా ప్రకటిస్తున్నాయి. ఆ వ్యాసాలివి 
- అనసూయ - హరి(దాసు)కథ, కావ్యకళ, పోతన భాగవతము-ఆం[ధ్రకవుల 
అనువాదచాతురి, దశావతారాలు, జిజ్ఞాస, గణపతి, (ప్రేమ, ముమ్మూర్తులు 
- (బ్రహ్మ, ముమ్మూర్తులు - హరిహరులు, వాగర్థములు (సంగీత 
సాహిత్యములు), ఆదర్శ పురుషులే చరిత్రార్డులు - ఈ కృతి భారత పూర్వ 


(ప్రధానమంత్రి స్వర్సీయ పి.వి. నరసింహారావుగారి దివ్య స్మృతికి అంకితం. 
౨౧ ల ౪ 


20 వానమామలై వరదాచార్యులు 


ఈ వ్యాసాలను చదువుతున్నప్పుడు పానుగంటివారి 'సాక్షి వ్యాసాలు 
మనోమండలంలో కదలాడుతాయి. 


1982లో బాలల కోసం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభ్యర్థన 
మేరకు 'పోతని అనే చిన్ని పుస్తకాన్ని రచించి, వరదాచార్యుల వారు బాల 
సాహిత్యాన్ని కూడా పరిపుష్టం చేశారు. వారుకొన్ని వాచకాలను కూడా వ్రాశారు. 
వరదాచార్యులవారి అనువాద (గ్రంథాలలో “శ్రీ సత్యనారాయణ వ్రత కల్పము” 
ఒకటి. అది ముద్రితమైనది - 1967లో. 


వరదాచార్యులవారు సంగీత నృత్య కళా మర్శ్మజ్ఞ్డులు. వారి ఈ 
సామర్థ్యం “పోతన చరిత్రములోని '“భోగినీ నృత్య ఘట్టంలో” ప్రకటితమైనది. 
ఆ భోగినీ నృత్య సన్నివేశంలోని శాస్తీయాంశాలనూ సాహితీ సంప్రదాయ 
సౌందర్యాలనూ కవితా విశేషాలనూ వివరిస్తూ ఆచార్యులవారు ఆ ఘట్టాన్ని 
“భోగినీ లాస్యం” అనే పేరుతో చక్కని వ్యాఖ్యానాన్ని 'యువభారతి' సంస్థ 
అభ్యర్థన మేరకు రచించారు. ఇందలి పద్యగేయ వ్యాఖ్యానం నృత్య సంగీత 
కవితాకళామర్శస్ఫోరకం, విజ్ఞాన నిధానం. ఈ కృతి 1974లో ప్రచురితం. 
ఫిబ్రవరి, 2012లో ద్వితీయ ముద్రణను పొందింది. 


ఇంకా, వరదాచార్యులవారు రచించిన శాకీర్‌ గీతాలు (ఉర్దూ 
అనువాదం), “మానవులంతా మనవాళ్లే" (నవలు, శ్రీ నరహరి నరసింహారెడ్డి 
జీవిత చరిత్రము, అలంకార శాస్త్రము, గీతోపన్యాసములు, భీమమానసరక్తి, 
తులసీరామాయణము అనే హరికథలు, బాధ కంటె బోధ మేలు, గొల్ల 
సుద్దులు అనే ప్రహసనాలు, తుపాకిరాముడు, కోయదొర అనే ఏక 
పా(త్రాఖినయాలు, మోహినీ భస్మాసుర, మహిషాసుర మర్దని, పోతన - అనే 
రేడియో నాటికలు మున్నగునవి అముద్రిత కృతులు. ఇలా వరదచార్యులవారి 
ప్రతిభ అనేకంగా, వివిధ ప్రక్రియాముఖంగా ప్రవహించి ఆంధ్ర భాషా 


సాహిత్యాలను పరిపుష్టం చేసింది. 





వరదాచార్యుల కవితా సౌదర్యం 


| 


వరదాచార్యులవారు కవిత్వ విషయంలో “సత్యం శివం సుందరమ్‌” 


అనే కళా సౌందర్యోపాసనను కాంక్షించారు. ఈ విషయాన్ని 'పోతన 
చరిత్రము'లో పోతన నోట పలికించారు ఇలా - 


“ఉన్నది యున్న యట్లు సరసోక్తులం జూపు కళావిలాసమే 

యెొన్నగ సత్యరూపమది యెొందును సుందరమై చెలంగునా 

వన్నె యొకండె చాలక శివంబును దానయి సాహితీ విలా 

సోన్నతి వెల్లి బ్రహ్మసుఖసోదరమై తిరమై రహించెడిన్‌” 

(2-126) 

ఈ పద్యంలో కవితా కళా స్వరూప స్వభావాలను, దాని పరమార్ధాన్ని చక్కగా 
చెప్పారు ఆచార్యులవారు. సాహిత్యం సత్యం శివం సుందరమ్మయి భాసిస్తుందని 
సారాంశం. ఒక సత్య విషయాన్ని లోక శివం కోసం సుందరంగా చెప్పడమే 
కవిత్వ లక్షణమని వరదాచార్యుల వారి అభిమతం. ఇలాంటి కవిత్వమే - 
“విశ్వ (శ్రేయః కావ్యమ్‌” అని చెప్పిన నన్నయ్యగారి మహా వాక్యానికి 
లక్ష్యమవుతుంది. 

“అకలంకంబయి యత్యుదాత్తమయి లోకాదర్శ విజ్ఞాన దా 

యకమై దివ్యకథా ప్రపూతమయి పాతక్రౌచిత్యసల్లాప దీ 


22 


ట్‌ 


నమామలై వరదాచార్యులు 
పకమై ప్రాజ్ఞ మనోనురంజక రసప్రస్పోటమౌ కావ్యమున్‌ 
సుకవీంద్రుడు రచించు” (పో.చ. 2-128) 


ఈ పద్యం ఆలంకారికులు నిర్దేశించిన కావ్య లక్షణాలన్నీ వరదాచార్యుల 
వారికి సమ్మతమైనవని తెలుపుతున్నది. కవిత్వ సౌందర్యం కావ్య ప్రధాన 
ప్రయోజనమైన ఆనందాన్ని అందించడం. వరదాచార్యులవారి కవిత్వ 
సౌందర్యాన్ని దర్శించడానికి కొన్ని ఉదాహరణలను వారి వివిధ కావ్యాల 
నుండి (గ్రహించి పరిశీలించవలసి ఉంటుంది. 


“అవని గవులు స్త్రీని హరిమధ్యమా యన 
నెట్టి ప్రీయు చూలు పొట్టి నింపి 

య అ 
కల్లసేయుదాని, గాని మా కౌసల్య 


డా 


యట్టి పేరు కెపుడు కొట్టుం దేదు” 


య్‌ 
'మణిమాలి కావ్యంలో “శ్రీరాముడు” అనే శీర్షికలోనిది ఈ పద్యం. ప్రపంచంలో 
కవులు స్రీని 'హరిమధ్య” అని వర్ణిస్తారు. ఈ వర్ణనను సామాన్య స్త్రీలు నిండు 
గర్భం ధరించి అబద్ధమని నిరూపిస్తారు. కాని కౌసల్యాదేవి మాత్రం గర్భవతి 
యైనప్పుడు కూడా ఆ కవుల వర్ణనకు భంగం కలిగించదని పద్య భావం. ఈ 
పద్యం 'హరి” శబ్జాని కున్న శ్లేషార్ధాలను (సింహం, శ్రీరాముడు) ప్రయోగించి 
వరదాచార్యులవారు చమత్కరించారు అపూర్వంగా. అందుకే ఈ పద్యం 
కవిసమ్రాట్‌ విశ్వనాథ వారి ప్రశంసకు పొత్రమైంది. ఈ పద్యం 'పోతన 
చరిత్రము'లోనూ ఉన్నది. 

“కాలన్మట్టియె యంట రోయుచు స్వసౌభ్యాసక్తి నత్యల్పభా 

వాలిన్‌ దేలు నృజాతి యేడ? కన నెష్టాచేయి యీ చేయియం 

చాలోచింపక యెల్ల మైలలను ద్ర్రోయంజాలు నీ వేడ? నీ 

వేలా మానవ మాత్రుడయ్యెదవు? కాదేతెంచితో యోర్చ్పువే” 


“'మణిమాల' కావ్యంలోని *“పాకీవాడు” శీర్షికలోనిది ఈ పద్యం. “కాళ్లకు 
మట్టి అంటితేనే రోత పడుతూ, సుఖాసక్తితో కొంచెపు బుద్ధులలో తేలిపోయే 


వరదాచార్యుల కవితా సౌదర్యం 23 
నరజాతి ఎక్కడ? కుడిచేయి, ఎడమచేయి అనే భేదం లేకుండ 
మలమూత్రాదులను తొలగింప జూచిన ళ్‌ వెక్కద? న్‌వు సామాన్య మానవుదడవు 
కావు నీవే ఒక సహనానివి-” ఈ పద్యం వరదాచార్యులవారి విశాలదృష్టికి 
నిదర్శనం. మహాకవి “కరుణశ్రీ” వ్రాసిన 'పాకీపిల్ల పద్యాలు ఈ సందర్భంలో 
స్పురణకు వస్తాయి. ఈ కవిత వారి సామాజిక స్పృహకు సంకేతం. 
“ఆత్మవత్సర్వభూతాని” అనే సూక్తికి లక్ష్యప్రాయుడు వరదాచార్యులు. 
విషమాలంకార శోభితమైన ఈ పద్యం ఎదలను కదిలిస్తుంది. 
“వచ్చెను వచ్చెను వర్నాలూ - మా 
వసుధా రాణికి తలబ్రాలూ 
“పాడు కరవులకు బాణాలు, మా 
పంటచేల కవి ప్రాణాలు 
కాపు కన్నులకు ముత్యాలు - వరి 
కట్దిల నోళ్లకు చనుబాలూ 
కోడె నాగులై యురికే వాగులు 
క్షీరధారలై పారే తోగులు 
మరకత మణులై పచ్చిక లేచె 
చెట్లు పచ్చబడి శిరమల నూచె” 


ఈ గేయం (పాట) 'ఆహ్వానము” అనే కావ్యంలోని 'రైతు రాజు అనే గేయ 
నాటిక లోనిది. భూమికీ పంటచేలకూ వర్షాలు ఎలాంటివో కవితాత్మకంగా 
కర్షకుని నోట పలికించారు కవి. భావ కవిత్వశాఖలోని “ప్రకృతి కవిత్వము” 
అనే శాఖకు చెందింది ఈ కవిత. అంత్యప్రాసలతో ఉల్లేఖాలంకార శోభతో 
రమణీయంగా సాగిందీ పాట. 

“జయ, భారతావనీ! జయలోక పావనీ! 

శాంతి సుఖదాయినీ! జననీ నమస్తే! 

హిందు ముసల్మాను ఈసాయి శిఖ్‌ జైన్‌ 

బౌద్ద చార్వాక సుత బహుమత కుటుంబినీ! 


లగ వానమామలై వరదాచార్యులు 


సంస్కృతాంధ్ర ద్రవిడ వంగ హిందీ ఓఢ్ర 

ఘూర్దర మరాఠ కర్టాట కలభాషిణీ! 
నీ మహోన్నతి హిమానీగోత్ర శిఖరమ్ము 
నీ పవిత్రత గాంగ నిర్ణర ప్రవాహమ్ము 
నీచేతి సొమ్మెలోరా శిల్ప ఖండమ్ము 
నీదు వాక్యమ్ము శ్రీ గీతోపదేశమ్ము” 


“జయధ్వజము'” కావ్యంలోని “జయగీతి” శీర్షికలోనిది ఈ గేయం. జాతికి 
ప్రప్రథమంగా ఉపాసించదగిన దైవం జన్మనిచ్చి పోషించే దేశమాత. అలాంటి 
మాతృదేశ సంకీర్తనం కవి పరమ పవిత్ర కార్యం. భరతమాతను భక్తితో 
కీర్తించే ఒక జాతీయగీతంలా ఈ కవిత భాసిస్తుంది. 


“ఈ వాయువు లీ తోయము లీ కాయము లీ ప్రాయము 

శ్రీ భారత మాతృ గర్భ సింధువులో మౌక్తికములు 

మన మాతల కెల్ల మాత మహాపూత భరతమాత 

జన్మమొసగె భరతమాత జాతియె మనదొకటి భ్రాత” 

మాతృభూమిలో జనించు మన సోదర సంబంధము 

మధ్యవచ్చు మత భాషలు మార్చజాలవీ బంధము 
(మతము-జాతి) 


అనే పంక్తులు భారతమాత పట్ల వరదాచార్యులవారికి గల భక్తిని ఎలుగెత్తి 
చాటుతున్నవి. 


“వచ్చెను కోతకు వరిచేలు - ఫల 
మిచ్చెను గింజకు పదివేలు” 
“బండొచ్చినండి బండి - రెండెడ్ల చక్క బండి 
నిందు గర్భవతి వోలె బండి వచ్చినండి” (విప్రలబ్ధ-గేయం,35) 
“భూపాలుర భాగ్యాలు వ్యాపాలుర రత్నాలు 
మన పాలిటి శాస్త్రాలు - ఈ బండిపైనెవ్రాలు 


వరదాచార్యుల కవితా సౌదర్యం 25 
కర్షకుని చేతి కష్టం - వర్నాధినేత యిష్టం 
భూజనులదగు అదృష్టం - ఈ బండితోనె స్పష్టం” (గేయం-87) 
“జనతాన్న వస్త్రదాత పశుపాలనాగ్రనేత 
మన కెల్ల ప్రియభ్రాత రైతన్న కెపుడు జోత 
రైతన్న లేని రోజు మన జీవితాలు క్లోజు 
పోతన్న రైతు రాజు వారంటె ప్రజకు మోజు” (గేయం-87) 


వంటి గేయాల్లో ఆా ధాన్యలక్ష్మి రైతు ఇంటికి రావడం, దేశానికి రైతు ఎంతటి 
ప్రధాన వ్యక్తియో స్పష్టం చేయబడింది. ఉపమ - ఉల్లేఖాలంకారాలూ 
అంత్యానుప్రాస భాసించే ఈ గేయం, వరదాచార్యుల గేయ రచనాశక్తిని 
చాటుతుంది. 


“అది యొక పలైెటూరు, కలవందొక కొన్ని గృహాలు పెంకు చా 
ళ్లందల ధరించి, మోయుటెటులాయని సంసృతి భారమెంచి, బా 
ధం దనరు పెన్గుటుంబివలె, దాపున మౌనుల వోలెం బూరియిం 
చ్లైద నమితాశ వీడునెడ నీ బరువే తృణతుల్యమౌననన్‌” 


'పోతన చరిత్రము'లో ప్రథమాశ్వాసంలో కావ్యకథా ప్రారంభంలో, పోతన 
జన్మస్థలమైన బమ్మెరను వర్ణించే పద్యమిది. బమ్మెర (గ్రామంలో పెంకుచాళ్లను 
ధరించి ఉన్న ఇండ్లు సంసారభారంతో బాధపడే బహుకుటుంబిలాగా, తేలికగా 
ఉన్న పూరిండ్లు మునులరీతిగా ఉన్నాయని ఈ పద్యంలోని విషయం. పోతన 
చరిత్ర మహాకావ్యంలో ప్రధాన పాత్రలు శ్రీనాథ పోతనలు. సంసార భారంతో 
కుంగిపోయే పెద్ద కుటుంబి వంటి పెంకుటిండ్లు అత్యాశాపరుడైన శ్రీనాథుణ్ని 
స్ఫురింపజేస్తున్నాయి. ఇక అమితాశను విడిచి తృణలాఘవంతో ఉండే 
మౌనులవంటి పూరిండ్లు, ఆశకు లొంగని పోతనను స్ఫురింప జేస్తున్నాయి. 
ఈ విధంగా ఈ పద్యం ప్రధాన పాత్రల వ్యక్తిత్వాలను వ్యంగ్యంగా సూచిస్తూ 
వస్తు ధ్వని గర్భితమై భాసిస్తున్నది. కావ్యాత్మ అయిన ధ్వనికి దర్పణం ఈ 
పద్యం; ఉపమాలంకార సుశోభితం... 


26 వానమామలై వరదాచార్యులు 


“ఉత్తమ కవితా లేఖన 

చిత్తమ్మెల్లరకు నురక చిక్కునె కూర్చన్‌ 

విత్తమ్మా? నేరిచికొనం 

బొత్తమ్మా? పూర్వజన్మ పుణ్యము గాకన్‌” (పో.చ.2-26) 
పోతన చరిత్రము - ద్వితీయాశ్వాసంలోని పద్యమిది. ఉత్తమ కవిత్వ రచన 
అందరికీ దక్కేది కాదు. అది పూర్వజన్మ పుణ్యం వల్ల అబ్బుతుందని శ్రీనాథ 
మహాకవి చెప్పిన మాటలవి. 


“కరముంజాచుట హరునకె 

వెజచుట లఘములకె కన్నువేయుటలన సుం 

దర కవితాంగన పయినే 

శిరమును వంచుటలు గుణ విశిష్టతకె నృపా” (పో.చ.4-18) 


శ్రీనాథ మహాకవి పోతనను సింగభూపాలునికి పరిచయం చేసే సందర్భంలోనిది 
ఈ పద్యం. పోతన స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే పద్యమిది. 
“'కరముంజాచుట హరునకె” అనే మాటలు పోతన మొదట శైవుడే అని 
తెలుపుతున్నాయి. పోతన గంగాసైకతంపై 'మహేశ్వర ధ్యాన నిష్టా గరిష్టుడై 
ఉన్నాడని, తర్వాత - పోతన విశిష్టాద్వైత మతాన్ని పుచ్చుకొన్నాడని పోతన 
చరిత్రం చెప్పుతున్నది. అభివ్యక్తిలో అందాన్ని ఒలికించే పద్యమిది. 


“ఇవ్వనియొ జవ్వనింబోలి యెలమి మీఅం 

బుష్పవతి యౌటచే భృంగభోగ్యమయ్యె 

నేత దారామ మారామ నృపతి వోలె 

నలరి ద్విజ వాంఛితమ్ము సఫల మొనర్చి” (పో.చ.4-111) 
ఈ పద్యం శ్రీనాథ మహాకవి సింగభూపతి ఆదేశంచే వనాన్ని వర్ణించిన 
సందర్భంలోనిది. శ్రీనాథుని అఖిరుచినీ మనస్తత్వాన్నీ వ్యక్తంచేసే పద్యమిది. 
ఈ పద్యంలో పుష్పవతి, భృంగ, ద్విజ సవల: = అనే పదాలకు 
రెండర్థాలున్నాయి. పుష్పవతి అంటే పూలు కల్గినది అనీ. రజస్వల అనీ, 


వరదాచార్యుల కవితా సౌదర్యం 2గ్లా 
'థృంగం' అంటే తుమ్మెద అనీ, విటుడు అనీ, 'ద్విజ' అంటే పక్షి అనీ, బ్రాహ్మణుడు 
అనీ, “సఫల అంటే ఫలాలతో కూడినది అనీ, నెరవేరినది అనీ రెండు 
అర్జాలున్నాయి. రెందర్థాలున్న ఈ పదాలు వనికీ జవ్వనికీ ఆరామానికీ రామునికీ 
అభేదాన్ని కల్గిస్తున్నాయి. శ్లేషాలంకార భూషితమైన ఈ పద్యం శ్రీనాథ మహాకవికి 
గల అర్హకామవాంఛలనూ, రమణులనూ, రాజులను ఆ(శయించే స్వభావాన్ని 
చక్కగా వ్యక్తం చేస్తున్నది. శ్రీనాథ పాండితినీ కవితా రాసిక్యాన్నీ చాటుతున్నది 
- ఈ పద్యం. 

“తలక్రిందుల్‌ తపముం బొనర్బునిటులీ ధాత్రిన్‌ దరువ్రాతమే 

ఫలసిద్ధిన్‌ మదిం గోరియో పవనమున్‌ బానీయమున్‌ గోలిని 

శ్చల చిత్తంబలె నెందవానల శ్రమల్‌ స్వాంతంబునందోర్చి ప్రా 
ణుల కర్పించును దత్సలమ్ము లివియేనో సత్తపోధ్యేయముల్‌” 

(పో.చ.4-125) 


సింగభూపతి కోర్కె మేరకు వనవృక్షాలను పోతన వర్ణించిన వైఖరి - ఈ 
పద్యం. భక్తి జ్ఞాన వైరాగ్య బెదార్య సంపన్నుడైన పోతన మనస్తత్వానికి అద్దం 
పట్టే పద్దెమిది. కష్టపడి, తపస్సు చేసి, ఆ తపః ఫలాలను చెట్లు జీవరాశికి 
ఇచ్చివేస్తాయి. సామాన్య జీవులలాగా తరులు స్వార్థంతో ఫలాలను 
అనుభవించవు. వాటి తపోధ్యేయాలు అవే, అంటూ, వృక్షాలను బుషులతో 
పోల్చి వర్ణించడం జరిగింది. ఈ పద్యం పోతన యొక్క ఉదార వ్యక్తిత్వాన్ని 
మహర్షుల త్యాగమయ దృక్బథాన్నీ పోతనకున్న ప్రజా కల్యాణాకాంక్షనూ 
వ్యక్త పరుస్తున్నది. ఉత్రేక్షాలంకార శోభతో భాసిస్తున్నదీ పద్యం. 

“కలవాడైనం జాలునె 

చెలువుడు రసికుండు గామి జీవితమేలా 

చెలువలు కలువల సరసుల 

. చలువ వలన నిలువ గలుగు జలజదళాక్షీ” (పో.చ.4-191) 

భోగిని తన తల్లితో పల్మిన పల్ములివ్వి. ప్రియునికి సిరితోపాటు రసికత కూడా 


ఉందాలి. చెలువకు సరసుడు అవసరం; కలువకు సరస్సు అవసరం. లేకుంటే 


28 వానమామలై వరదాచార్యులు 


ఆ చెలువలూ కలువలూ చల్లగా బతుకలేవు. ఈ పద్యంలో 'సరసులు' అనే 
మాట శ్లిష్టం. “సరసుడు” అనే పదానికి బహువచనం సరసులు (రసికులు); 
“సరసి, అనే పదానికి బహువచనం సరసులు (కొలకులు). ఇలా 'సరసులు 
అనే బహువచనం ప్రయోగించి శ్లేషాలంకారాన్ని పరిమళింపజేశారు 
వరదాచార్యులవారు. అలంకారం సౌందర్య సాధనం. సౌందర్యం ఆనంద 
ప్రదం. ఆనంద ప్రదానమే కవిత్వ ప్రయోజనం. పోతన శ్రీనాథునితో పల్కిన 
ఈ కింది పద్యాన్ని తిలకించండి = 


“ధని మణియగు సుజ్ఞానత 

దనరిన దా వెల్లు నొరుల దా వెల్గించున్‌ 

ధని ఫణియగు నజ్ఞానత 

దనరిన దా వెరచు నొరుల దా వెజపించున (పో.చ.8-192) 


జ్ఞాని అయిన ధని మణిగా, అజ్ఞాని అయిన ధని ఫణిగా రూపించడంలో 
వరదాచార్యులవారి ప్రతిభ ప్రకాశిస్తున్నది. శబ్దార్ధ రమణీయమైన పద్యం 
ఇది. వృత్త్యనుప్రాసంతో రూవకాలంకార శోభతో భాసించే హృద్యమైన 
పద్యమిది. 

“ద్యోతలమునందెగయు శ్వేతాభ్రమై మదను 

కేతనమ్మై యెగయు .గొంగు 

పింజలై కెంజాయ సంజలై కెంజివురు 

మంజరులం జిమ్మెడి చెజంగు 

జంభారిపై గినిసి యంబరము దిగి వచ్చు 

రంభం దలపించు రూపమ్ము 

కరంగి యుజుకాడు బంగరు తేటనీటి ని 

రి నలే మేని వర్ణమ్ము 

హాసమై చాంద్రీ వికాసమై వికచసుమ 

భాసమై యొప్పు నగు మొగము 


వరదాచార్యుల కవితా సౌదర్యం 29 

వంక మైక జ్ఞలిత లోకనమ్ములనె రతి 

లేఖ లల్లెడి నయన యుగము” 

“వేణువై నినదించు వీణయై వీణగొను 

వాణియై చిలుకు గానమ్ము 

సంగీత సాహిత్య సౌందర్య సౌభాగ్య 

సకలము నామెదే సొమ్ము” (పో.చ.4-262) 
“చెక్కి చేసిన మోహినీ శిల్చమా, 'దిద్ది దీర్చిన నవరత్నదీపమా”, 'పోతవోసిన 
యపరంజి బొమ్మ” యా అన్నట్లున్న భోగిని అచ్చరలా నృత్యం చేసింది. 
భోగినీ నృత్య విలాసాన్ని వర్ణించే కవిత ఇది. భోగినీ నృత్య రామణీయకాన్ని 
సాక్షాత్మరింపజేస్తున్న ఈ వర్జన అంత్యానుప్రాసంతో రూపకాలంకారాలతో 
ఉత్రేక్షాలంకారాలతో హృదయంగమంగా భాసిస్తున్నది. ఈ కవిత ఒక రగడ. 
మంగళ మహాశ్రీ వృత్తమాల అనుకృతి. భోగిని నృత్య ఘట్టం వరదాచార్యులవారి 
కవితా తపస్సులో ప్రత్యక్షమైన నాట్యభారతి. విసృతి చేత విశిష్ట వర్ణన చేత 
ఉత్కృష్టమైన భోగినీ నృత్య ఘట్టాన్ని వరదాచార్యుల వారు 3౩6 గంటల కాలంలో 
నిద్రాహారాలు మాని ఎనభై పద్య గేయాలుగా తన్మయులై రచించినారట. 
'పోతన చరిత్రము” లో భోగిని నృత్యం ఒక అమృత కలశం. తెలుగు వాళ్లకు 
దక్కిన తరుగని బంగారుపంట. సింగనృపతి వ్యాజంతో ఆంధ్ర పాఠకులకు 
ఏర్పాటు చేసిన లోకోత్తర నృత్య వినోద కార్యక్రమం అని డా॥ అందె 
వేంకటరాజం గారు తమ సిద్ధాంత (గ్రంథంలో చెప్పిన మాటలు అక్షరసత్యాలు. 

“నృపుడు రాష్ట్ర రూపమునకు నెపుడు కన్ను 

అంగ మేది నొచ్చినను నయనమె యేడ్చు 

నృపుడు రాష్ట్ర రూపమునకు నెపుడు నోరు 

అంగమెది సుఖీంచినను నాస్యమ్మె నవ్వు” (వైశాలిని) 


నిజమైన ప్రజానాయకుడైన రాజు ఎలా ఉండాలో ఈ పద్యంలో చెప్పారు 


వరదాచార్యులు గారు. ప్రజల బాధ తన బాధగా, ప్రజా సుఖం తన సుఖంగా 


80 వానమామలై వరదాచార్యులు 
భావించి వర్తించేవాదే వాస్తవంగా ప్రభువు. రూపకాలంకార భాసురమైన ఈ 
పద్యం నిజమైన ప్రజానాయకుని లక్షణాన్ని పరోక్షంగా ప్రబోధిస్తున్నది - 
ఈనాదు. 

“ప్రాణమేగుట మృత్యువు కానెకాదు 

నరుడు అభిమాన హతియైన నాదె చచ్చు 

మేను పుట్టుట జన్మము కానెకాదు 

కీర్తి యుదయించు నాడె యా మూర్తి పుట్ట”  (వైశాలిని) 


మానవునికి నిజమైన జనన మరణాలు ఏవో, ఎప్పుడో అనే విషయం తాత్వికతా 
సుందరంగా చెప్పారు ఈ పద్యంలో వరదాచార్యులవారు. అభిమానం 
దెబ్బతినడం - మానవుని మరణం; కీర్తి ఉదయించడం - మానవుని జననం 
- అని అందంగా అన్నారు కవి. విశ్వజనీన సత్యాన్ని రమ్యంగా చెప్పారు 
కవి. 


“తల లూపించెడి సత్మవి 
తల నిడు కవులున్న సరసతలం జలిగొను ము 
న్లల వారల కూపుటకై 
తలయుండగ వలదె! పుట్టుందల యొక తలయే” 
(వైశాలిని) 


కవిత్వాన్ని విని ఆనందించేవారికి ఉండవలసిన లక్షణాన్ని వానమామలై 

వారు చక్కగా చెప్పారు ఈ పద్యంలో. ఒక రకంగా సహృదయులు అంటే 

ఎవరో ఎలాంటివారో భంగ్యతరంగా వక్కాణించారు. వృత్త్యనుప్రాసాలంకార 
లః 

దీపితమైన ఈ పద్యం తలలూపించేదే. 


“వేరె నగలేల? వాగ్భూష విద్య, వినిన 

కర్ణ భూషణమగు, వల్లెగా నొనర్చ 

కంఠ భూషయౌ, ధారణగా నొనర్చ 
నది శిరోభూష కృతివ్రాయ హస్తభూష” (సూక్తి వైజయంతి) 


వరదాచార్యుల కవితా సౌదర్యం ౩1 


విద్యా మహత్వాాన్ని విశదీకరించే గొప్ప పద్యం ఇది. విద్య అనేదే ఒక 
వాగ్భూష. పల్కు నాల్మపై ఉండడం నాల్మకు భూష. ఆ విద్యారూపమైన 
వాక్కు వింటే చెవికి భూష, వల్లెవేస్తే కంఠానికి భూష, నిరంతరం తలలో 
ధరిస్తే అది శిరోభూషణం; ఆ విద్యను వ్రాస్తే హస్తానికి భూషణం; ఇలా 
వాగ్రూపమైన ఒక్క విద్య పెక్కుభూషలుగా ఎలా ప్రకాశిస్తుందో వరదాచార్యులు 
చెప్పిన తీరు హృదయంగమం. అందుకే వారు మహాకవులు. 


“సజ్జనునకుందోడు సజ్జనుండున్నచో 

పసిడి నంటి మణులు మసలినట్లు 

దుర్దనునకుం దోడు దుర్దనుండున్నచో 

కల్లు నల్లమందు కలిసినట్లు” (సూక్తి వైజయంతి) 


సజ్జన దుర్దన స్నేహాలు ఎలా ఉంటాయో ఉదాహరణ రమ్యంగా చెప్పారు 
వరదాచార్యులవారు. స్వర్ణమణుల కలయిక సజ్జన సజ్జన స్నేహం; దుర్దన 
దుర్జన స్నేహం కల్లూనల్లమందుల కలయిక. అర్భాంతరన్యాసాలంకార 
శోభితమైన ఈ పద్యం వేమన పద్యంలా హృద్యం. 

“స్వార్థమను నృపునకు సైన్యాలు కల్లలు 

మోసమనిన నతని ముఖ్యమంత్రి 

పరులందోచి లక్షపతి యౌెటె యా లేని 

ధర్మ శాస్త్ర లక్ష్య మర్మ మెల్ల” (సూక్తి వైజయంతి) 
మోసాన్ని గూర్చి చెప్పిన పద్యమిది. స్వార్థపరునికి ఏవేవి బలాలో ఏవేవి 
సాధనాలో రూపకాలంకార సుందరంగా ఆటవెలది పద్యంగా సూటిగా చెప్పారు 
వరదాచార్యులవారు. ఆధునిక స్వార్థ నాయకుల మనస్తత్వానికి దర్పణం ఈ 


“పామువోలె కానబడుం దాళవృక్షమ్ము 
గరళమట్లు కల్లు కసుబుసాడు 
తియ్యగా మెలంగి తీయును ప్రాణాలు 


కల్లు తాను మోసకారి వోలె” ( జయంతి) 


్గ్‌ 
(న 
[బీ 


32 వానమామలై వరదాచార్యులు 


సురాపానం గూర్చి హ్‌తున పద్యమిది. మద్యపానం విషపానం లాంటిదని 
వివరించారు కవి. తాటిచెట్టు పాములా ఉంటే, దాని కల్లు విషంలా 
బుసకొట్టుతుంది. 'కసుబుసాడు” అనే మాటలో ఉంది సొగసంతా. మద్యపానం 
హానికరమని హెచ్చరించారు వరదాచార్యులవారు - హృదయంగమమైన 
ఉపమాలంకారంతో. 


కవులు కృతులు వ్రాయగలవారలే కాని 

అచ్చువేయ నర్హుబనుట కల్ల 

పికము లెందు గ్రుడ్డు పెట్ట నేర్చునె కాని 

పొదిగి పిల్లం జేయం బోవ వెపుడు” (సూక్తి వైజయంతి) 


కవులు కోకిలల వంటివారు. కోకిలలు గుడ్లు పెట్టుతాయే తప్ప వాటికి 
పొదిగి పిల్లలను జేయరాదు. కోకిలల గుడ్లను కాకులు పొదిగి పెంచుతాయి. 
అందుకే కోకిలకు 'పరభృతము” అని పేరు. కవులు కవిత్వం వ్రాస్తారు. వారికి 
ధనం సంపాదించే సమయం ఉండదు. ధనం లేకుండ కావ్యాలను అచ్చు 
వేయడం అసాధ్యం. కవిత ఉన్న చోట కలిమి ఉండడం అరుదైన అంశం. 
అర్జాంతరన్యాసాలంకృతమైన ఈ పద్యం రమణీయంగా ఉంది. 


“కరమున నున్న గ్రంథమది కాంచగ నౌనొక ధర్మరూపమై 
యిరవగు నర్ధరూపమది యేర్చడునేమొ కరస్థ పద్మమై 
వర శుక మద్ది కామమయి వర్దిల మోక్షమొ యక్షమాలయో 
వరపురుషార్ధ రూపిణివి నాతిరొ! నీవెకదమ్మ భారతీ!” 

(స్తవరాజ పంచశతి లోని శారదాస్తవ రాజము) 


సరస్వతీదేవి నాల్గు చేతులలో ఉన్న గ్రంథం, పద్మం, చిలుక, అక్షమాల అనే 
నాలుగూ చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు ప్రతీకలుగా 
భావించి వరదాచార్యులుగారు ఈ పద్యం వ్రాశారు. (గ్రంథం ధర్మాన్ని 
ప్రసాదిస్తుంది. కమలం లక్ష్మీదేవికి నివాసం. కాబట్టి అర్ధ పురుషార్ధం. చిలుక 
మన్మథునికి వాహనం. అందుకే కామ పురుషార్థం. జపమాల మోక్షసాధనమైన 


వరదాచార్యుల కవితా సౌదర్యం 99 
నిశ్చల హృదయాన్ని ప్రసాదిస్తుంది. అందుకే సరస్వతీదేవిని “'వరపురుషార్ధ 
రూపిణిగా వర్ణించారు వరదాచార్యులు. 
“ఒక విద్యన్‌ం బరిపూర్చుందై మిగతలందొక్కొక్క యల్పాంశ సా 
ధకుండైనన్‌ శశిం గూడియుండు నుడు సంతానక్రియన్‌ వెల్గుం దా 
నొకటన్‌ బూర్జుండు గాక యన్ని కళలం దొక్కింతె సాధించుచో 
సకలోడు స్థగితాంబరమ్మున నమాసం గన్నటుల్‌ భారతీ!” 


(శారదాస్తవరాజము) 


ఏదో ఒక కళలో పూర్ణత్వం సాధించాలని సందేశమందించారు ఈ 
పద్యం ద్వారా వానమామలై వారు. ఒక విద్యలో పూర్ణుడు కావడం చుక్కలతో 
గూడి యున్న పూర్ణచంద్ర రాత్రి; అలా కాకుందా అన్ని కళలలోనూ స్వల్చంగా 
పరిచయముండడం కేవలం చుక్కలతో గూడి ఉన్న అమావాస్య రాత్రి - అని 
చెప్పడం గొప్పగా ఉంది. సూత్రం అందరికి తెలిసిందే కాని ఉదాహరణం 
చూపడంలోనే వరదాచార్య మహాకవి ప్రతిభ వ్యక్తమవుతున్నది. 


“మూడవ కన్ను గల్గుటయు మూర్ధమున న్‌ రసగంగలుండుటల్‌ 
వేడుకతో కళానిధుల వీడక నౌదలం దాల్చ్బుచుండుటల్‌ 
కూడును గూడులేక సతిం గూడి దరిద్రత నాశయించుటల్‌ 
గాధ సమాధినుండుటలుగా కవి యీశ్వరుడయ్యె భారతీ!” 


(శారదా స్తవరాజము) 


“కవీశ్వరుడు” - అనే సమాసం ఎలా సార్థకమో సహేతుకంగా నిరూపించే 
పద్యమిది. కవి ఈశ్వరుడే అని నిరూపించడానికి శ్రేషార్ధాలున్న మూడవ 
కన్ను రసగంగలు, కళానిధులు, సతి, గాఢ సమాధి - అనే పదాలను 
మప్రయోగించారు. ఈ విధంగా చెప్పినవారు ఇంతకుముందు లేరు. 
వరదాచార్యులు మహాకవీశ్వరులు కాబట్టి అపూర్వంగా చెప్పి సహృదయుల 
ప్రశంసలందుకొన్నారు. శ్లేష-రూపక-కావ్యలింగాలంకారాలు మూడూ భాసించే 


ముదైన పడద్గ్షెమిది. 
రా 0 


వ్రెశ్తీ వానమామలై వరదాచార్యులు 


తి స్థిరగతి నీదు కందొవల సీత నివాసము సేయునెందు నిం 
మ యగుటం బరాంగనలం దేరియుం జూడదవు వారు పద్మమం 
దిరలె? భవద్దగబ్దముల తీరములన్‌ విహరించ నందుకే 
సరసిజనేత్రు డన్న నుడి సార్థకమయ్యెను నీక రాఘవా” 

(శ్రీరామ స్తవరాజము) 


శ్రీరామునికి (శ్రీవిష్ణువునకు) “సరసిజనేత్రుడు” అనే పేరు ఎలా వచ్చిందో 

అపు గర్వంగా నిరూపించారు వరదాచార్యులవారు. “'పద్మమందిరి అయిన ల క్షి 
సీతగా అవతరించింది. అందుకే రాముని నేత్ర పద్మాలలో విహరించింది. 
ఫలితంగా శ్రీరామునికి 'పద్మాక్షుడు” అనే పేరు ఏర్పడిందట. ఎంత సార్ధకంగా 
చెప్పారో! మహాకవి. 


“పుట్లుకతోనె స్వార్థమది పుట్టుక నొందెను నా యెడందలో 
్‌ న, నదియు హాయిగ వృద్ధిని జెందునెందు నీ 
పుట్టి పెరుంగు మేను జరవొంది క్షయింపగ సాగెం గాని, మిన్‌ 
ముట్టగ స్వార్థమో పెరిగిపోవుచు నుందెను రంగనాయకా?” 
(శ్రీ రంగస్తవరాజము) 


మానవునితో పుట్టిన స్వార్థం మానవునిలాగా తగ్గిపోవడంలేదు. ఇంకా 
ఎదిగిపోతూనే ఉన్నది - అని స్వార్ధం యొక్క దినదిన ప్రవర్ధమాన లక్షణాన్ని 
హృద్యంగా - అతద్దుణాలంకారభాసురంగా చెప్పారు వరదాచార్యులు 
పైపద్యంలో. 

“జలఫబపత్ర పుష్ప మధు సంతతిం గైకొని పూజసేయంగా, 

దలంచితి, స్వర్ణనిష్క రజత ్రవిదీప్త ధనాళి గాదెలో 

పలనిడి, నీ బుణమ్ములను బాపంగ నెంచితి, భూసతీ రమా 

అలనలు నీదు భార్యలని లక్ష్యమొనర్చక వేంకటేశ్వరా” 

(శ్రీ వేంకటేశ్వర స్తవరాజము) 


మనం పూజలో భగవంతునికి సమర్పించే జలఫల పత్ర పుష్ప మధువులు 


వరదాచార్యుల కవితా సౌదర్యం తం 
భూదేవి కరుణతో ప్రసాదించినవే. ఇక హుండీలో వేసే బంగారు నాణెములూ 
నగలూ వెండి సాొమ్ములూ అన్నీ లక్ష్మీదేవి 'ప్రసాదించినవె. వారిద్దరూ 
శ్రీ వేంకటేశ్వరుని భార్యలు. అందువల్ల భధవంతునికి సమర్పించే 
పూజాద్రవ్వాలూ కానుకలూ - మనవి కావు. మరి మనం ఏమివ్వగలం? 
ఎలా పూజించగలం? సర్వం స్వామి కరుణయే అని చెప్పే ఈ పద్యం 
కావ్యలింగాలంకార భాసురమై సహృదయుల నలరిస్తున్నది. 


“అరయ పరస్వరూపమది యంబుద సంభృత నీరమైమనున్‌ 
సరవిని వ్యూాహరూపమది సంద్రమునందుం జెలంగువారి, య 
రుస నదీజలంబువలె వైభవరూపము కూపనీర మం 
తరుదిత మూర్తి యర్చన గతమ్మగు రూపు కరాంబువుల్‌ హరీ!” 
(శ్రీ నృసింహ స్తవరాజము) 


భగవంతుడైన శ్రీ విష్ణువునకుండే పంచ స్వరూపాలలో అర్బారూపం అందరి 
ఆరాధనకు అనుకూలమైన అందుబాటులో ఉందే రూపం అని హృద్యంగా 
వివరించారు వరదాచార్యులవారు ఈ పద్యంలో. 


వరన్వరూవం వేవుజలంలా అందదనీ, వ్యూవారూవం 
సము(ద్రజలంలా పానయోగ్యం కాదనీ, విభవ రూపం నదీజలంలా 
అందుబాటులో ఉండదనీ, అంతర్యామి రూపం బావినీరు వంటిదనీ, ఇక 
అర్పారూపం చేతిలో ఉన్న నీరులా సులభంగా పొందవచ్చని చెప్పడం 
వరదాచార్యుల వారి వేదాంత పరిజ్ఞానాన్ని తెలియజేస్తున్నది. ఈ పద్యంలోని 
రూపకం తత్వానికి ఒక రూపం కల్పిస్తున్నది. 
“మహినస్తమించని స. క బింబమ్ము 
క్షయమెజుంగని పూర్ణచదంద్రముండు 
య. ని వి స్వమ్మునకు ప్రష్ట 
యక్షరలక్ష్మికి నాత్మ విభుండు 


అంతరాత్మను దానమాఉలచటు: “గంగ 


తె 


వానమామలై వరదాచార్యులు 


కాలవాహిని గెల్చు ఘనవిజేత 
కమ్మని రసమిచ్చు కరగని కలకండ 
జనుషాంధనాత్మదర్శక ముకురము 
దేవ మానవస్థావర తిర్యగాళి 
సమత నిజకావ్యకృత పర్ణశాలనుంచి 
యక్ష రామర పదవుల నందజేయు 
వరదుడె కవీంద్రుండన వేయి వాక్కులేల” (పో.చ. 2-16%4) 


అనే పద్యంలో కవి ఎంతటి విశిష్ట పురుషుడో ఎంతటి ప్రభావ విభాసితుడో 
వరదాచార్యులవారు మనోహరంగా చెప్పారు. 


“శాశ్వతాక్షర సామ్రాజ్య సంస్థ కతడు 
నిర్మకుట సార్వభౌముండై నెగడు సుకవి” (పో.చ.4-848) 
“ఒరుల రాజ్యాన మే ముండు వారము గాము 
ఏలగాం బదములు చాల గలవు 
ఒకరి ప్రభుత్వాన నొదిగి యుండము మేము 
గురులఘు గణపాలకులము గాన 
అన్నవస్తాలకై యాచింప మొండొరున్‌ 
నవరసామృత భోజనమిడంగలము 
అర్జార్జ్ణనమ్ముకై యర్ధింప మొదులస 
కల విధార్ధాలంకృతులిడంగలము” (పో.చ. 4-850) 
“నేను కవిని - కవిత్వం వ్రాస్తాను 
నేను భువిని - అన్నిటినీ నాలోపలే సృష్టిస్తాను 
నేను రవిని - ఆర్బరాని అగ్నినై చూస్తాను 
నేను రవిచ్చవిని - లోకపు కన్ను దమ్ముల వికసింపజేస్తాను 


వరదాచార్యుల కవితా సౌదర్యం వ్ర 


నేను పవిని - ఉరుముతాను జగాలు విన 

మెరుస్తాను - జనాలు తమ మార్గాలు కన 

నేను హంసను - పరమహంసను 

దౌర్జన్యంపై దాడి వెడలిన అహింసను 

(“కూలిపోయే కొమ్మ”) (“నా పరిచయంలో) 

నేను కవిని నా గేయం అహింసాక్రాంతి 

నా ధ్యేయం విశ్వశాంతి” - అని ప్రపంచంలో కవికి ఉన్న మహోన్నత 
మహోజ్వల మహాద్భుత స్థానాన్ని కవితా సౌందర్య మహితంగా ప్రకటించిన 
మహాకవిశిరోమణి వరదాచార్వులవారు. 





వరదాచార్యుల కవితా సందేశం 


వానమామలై వరదాచార్యుల కృతులన్నీ ఒక ఎత్తు, వారి 


మహాప్రబంధం “పోతన చరిత్రము” ఒక ఎత్తు. 'పోతన చరిత్రము”' బహువిధ 
ఉపదేశభరితమ్రై అలరారుతున్నది. విశేషించి, వరదాచార్యులవారు 
అంతకుమునుపే రాసిన కృతులలోని ఉపదేశాత్మకమైన అనెక పద్యాలు 'పోతన 
చరిత్రము'లో చోటు చేసికొన్నవి. కాబట్టి 'పోతన చరిత్రము'లోని ఉపదేశాలను 
దర్శిస్తే, దాదాపు వారి కృతులలోని ఉపదేశాలన్నిటినీ దర్శించినట్లే అందువల్ల 
'పోతన చరిత్రము” లోని ఉపదేశాలే, ఈ సందర్భంలో ఎత్తి చూపబడుతున్నవి. 
ఉపదేశాన్ని “సందేశం” అని కూడా అంటారు. కావున కవితోపదేశాన్ని 'కవితా 


సందేశం'గా పేర్ళొనడం జరిగింది. 


[( వాం అ ఆ 
భాసిస్తున్నది 
“కాంతా సమ్మిత కర్ణ బయరస వాక్యస్పూర్తి నొప్పారి ధ్వ 
న్వంతర్గర్శిత భావపూర్ణ రమణియార్హ ప్రపంచాతి భా 
1 హా మ ఇ 
స్వంతం బౌచును గావ్యరాజమది విశ్వచశైయ మొందన్‌ రసో 


వరదాచార్యుల కవితా సందేశం పం 


పోతన తన మిత్రునితో పలికిన మాటలివి. ఈ పద్యంలో 'విశ్వశేయమొందన్‌' 
అనే మాటలు కావ్య ప్రయోజనమైన సందేశాన్ని తెలుపుతున్నాయి. 


సాధారణంగా మహాకావ్యంలో ప్రధాన కథాముఖంగా పాత్రల 
ముఖంగా ఉపాఖ్యానాల ద్వారా సందేశం ప్రపంచింపబడుతుంది. 'పోతన 
చరిత్రము” మహాకావ్యంలో పోతన, శ్రీనాథ, లక్కమాంబ, కేసన, చిదానంద 
యోగి మొదలైన ప్రధాన పాత్రల ద్వారా సందేశం సాగింది. అయితే కావ్య 
కథానాయకుడైన పోతన ముఖతః వెలువడిన సందేశాలు ప్రధానమైనవి. ఈ 
సందేశాలు, ఒక్కొక్కసారి వ్యంగ్యంగానూ, మరొక్కసారి వాచ్యంగానూ 
చోటుచేసుకున్నాయి. కావ్యకర్త అయిన వరదాచార్యులు, ఆయా సందర్భాలలో 
ప్రబోధాత్మకంగా చెప్పిన హితోక్తులు, వాచ్యాలై, సందేశాలుగా అందగిస్తున్నాయి. 


కావ్య కథానాయకుదైన పోతన వ్యక్తిత్వం భక్తి భాసురం; జ్ఞాన 
పూర్ణం; వైరాగ్యమయం కాబట్టి, ఆతని సందేశంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు 
ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. పోతన మహాకవి; ఆంధ్ర కవిప్రపంచానికి 
ఆదర్శపురుషుడు. కావున మహాకవి ఆదర్శాలు ఈ ప్రబంధంలో అనివార్యమై 
నందేశ సౌగంద్యాన్ని అందించాయి. ఏశష్షంతి,  నఠతవోోజీపీ 
పరోపకారపరాయణుడూ అయిన పోతన మవాోకవి జీవితానికి లౌకిక 
నీతులతోడి సంబంధం తప్పనిసరి. అందువల్ల లౌకికనీతుల ఉపదేశం కూడా, 
ఈ కావ్యంలో విజ్ఞానదాయకంగా సాగింది. పోతన సూతశుకుల సమష్టి 
వ్యక్తి అని, కావ్యంలో మడికొండ పండితులనోట పలికించారు వరదాచార్యులు 
గారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలచేత తరించిన పోతన, నమాజాన్ని 
తరింపజేయడానికి, భాగవతాన్ని ఆంధ్రీకరించి ఆదర్శ జీవితాన్ని నడిపిన 
మహనీయుడు; కారణజన్ముడు. ఆ మహనీయుని ఆధ్యాత్మిక జీవితమే ఒక 
సందేశం అని స్ఫురింపజేయడానికి, వరదాచార్యులు ఒక చతుర్జాశ్వాస ఆదిలో 
తప్ప, కావ్యంలో మిగిలిన ఆశ్వాసాదులలో భగవద్దీతాశ్లోక భాగాలను పోతన 
జీవిత సన్నివేశ సంకేతంగా ఉటంకించారు. కొన్ని ఆశ్వాసాల ప్రథమ పద్యాలు 
కృతిపతి అయిన రాముని సంబోధనతో కూడుకొని, 'పోతన చరిత్రము 


4౮ వానమామలై వరదాచార్యులు 
రామచరితం లాగా ధర్మబద్ధమై రామాయణంలాగా దివ్య సందేశప్రదాయకమై 
ఉన్నదని ధ్వనింపజేస్తున్నది. 

పోతన బాల్యంలో, ఒకనాడు, తల్లిదండ్రులైన లక్మమాంబతో, కేసనతో, 
పాల్కురికి [గ్రామంలో జరిగే జాతరను చూడడానికి వెళ్లుతాడు. జాతరలో 
శివుని ఊరేగింపు చూచి, ఈశ్వరుని సేవించి, తర్వాత వీధి భాగవతాన్ని 
చూస్తాడు. వీధి భాగవతంలో నృసింహావతార ఘట్టాన్ని చూచి అనేక 
ప్రశ్నలడుగుతాడు తల్లిని. ఆమె ప్రశ్నలన్నింటికి తత్త్వ మహితమైన 
సమాధానాలను చెప్పుతుంది. పోతన లేతగుండెలో వేదాంత బీజావాపనం 
జరుగుతుంది. లక్క్మమాంబ చెప్పిన సమాధానాలు మానవాళికి మహనీయ 
తాత్త్విక సందేశాలుగా భాసిస్తున్నాయి. ఉదాహరణకు - కొన్ని ప్రశ్నలూ, 


సమాధానాలూ. 


ఈ వీధి భాగవతంలో - 'దివ్యటీల్వెలుగునేమి?” - అని ప్రశ్చ్య 
“చంద్ర సూర్యులా దవ్వన వెల్గనేల?” - అని సమాధానం. “ఆ తెర యేల?” 
అని ప్రశ్చ్య పైన - “నీలపు నింగి యదేలరా?” అని సమాధానం. “వెలుగుం 
నీను ప్రొద్దుటను వేసములాడ వదేల?” - అని ప్రశ్న “తళతళలాడు తారకలు 
తాము పవల్గన రావదేల?” - అని సమాధానం. “అలందెల వాజఖునంతం 
దుదియై చను నాటకమేల?” - అని ప్రశ్న “రేల్మలం గనుటెల్ల మేలుకొనంగాం 
గన రాదది యేలరా?” - అని సమాధానం. “వచ్చుచుం బోవు చుండె నట 
వర్గములోని కదేల?” - అని ప్రశ్న “చచ్చుచుం బుట్టుచుండె జన సంఘము 
భూస్థలి నేల?” - అని సమాధానం. నటులు - “ఎచ్చట కేంగుచుండిరి” - 
అని ప్రశ్న “ఎవ్వడు వారికి వేస మిచ్చుచున్‌ బుచ్చునా యట్టి సూత్రధరు 
పొంతకుం బోదురు” - అని సమాధానం. అంతలో భాగవత నాటకంలో 
నృసింహుడు ప్రత్యక్షంకాగా పెద్ద ధ్వని వినిపిస్తుంది. అపుడు పోతన - ఆ 
“రావ మిది యేమి.” అని ప్రశ్నిస్తాడు. “అసురన డంపన్‌ సేవకుడగు ప్రహ్ల్ణాదున్‌ 
గావంగ దేవుండు జనించెం గంబమున” అని సమాధానం చెపుతుంది తల్లి. 
అపుడు బాల పోతన, శివుణ్ని దర్శించినప్పుడు - “దేవళమ్మునందు దీపించు 


వరదాచార్యుల కవితా సందేశం శే 
లింగము దేవుండంటివి” - ఇప్పుడేమొ - “సింహముఖముం దాల్చి శ్రీహరి 
'ప్రహాదు6 గావ దేవుందయ్యె గాంచుము - అంటున్నావెందుకు?” అని 
(ప్రశ్నిస్తాడు. అపుడు తల్లి- “హరి హరులేకరూపులు” - ఎలాగంటే - “సిగం 
జెలంగు కుప్పె సెంహాస్యవలయమ్ము, రూఢి నొక్క పసిండి.రూపులగుట” - 
అని సమాధానం చెప్పి, శివకేశవులకు భేదం లేదని ఉపదేశిస్తుంది - “ధీనిధివై 
సతమ్మభఖిల దేవతలొక్కటి యంచునెంచుచున్‌, మానసమందు మా రమణు 
మాటికి మాటికి సంస్మరింపనౌ” - అంటూ దేవతలందరు ఒక్కటే అనే తత్త్వాన్ని 
ఉపదేశిస్తుంది. ఇలా చిన్ననాడే పోతనకు మాతృమూర్తి అయిన లక్క్మమాంబ 
తత్వాన్ని ప్రబోధించింది. 


పాల్కురికి జాతర నుండి తిరిగి వస్తున్న సందర్భంలో, ఒక 
మామిడితోటలో పోతన తండ్రి కేసన తన కుమారుడైన పోతనకు చేసిన 
తత్తోపదేశం గమనీయం. తోటలోని ఒక మామిడిచెట్టు నుండి, చిలుక 
రాల్బగా ఒక పండు మీద పడుతుంది. బాల పోతన ఆ పండును తింటూ 
బండి ఎక్కి తండ్రితో - “చిలుకలు ఈ విధంగా పండ్లు ఎందుకు తింటాయో?” 
అని అంటాడు. తండ్రి - “ఆకలిబాధ తీర్చుకోవడం కోసం” - అని 
సమాధానమిస్తాడు. అపుడు పోతన - “సాకడానికీ, భోజనం పెట్టడానికో, 
పాలు తాగించడానికి, తల్లి లేదా ఈ చిలుకలకు?” - అని ప్రశ్నిస్తాడు అంత, 
కేసన కొడుకునకు - 


“ప్రకృతి మన కెల్లరకు మాత, పరమపురుషుం 
డగు మహేశ్వరుందే పిత యనుచుం దెలియుము” (1-180) 


ప్రకృతి తల్లివలె ఎలా జీవగణాన్ని పోషిస్తుందో, కవితాత్మకంగా వివరించి, 
చివరకు - 


“వబిడలగు ప్రాణుల (బ్రదుకులు 

గడచుట లెట్లనుచు. బ్రకృతి కలకాలములున్‌ 
వడంకున్‌ మదినుడుకున్‌ వెతం 

దడుపున్‌ బాష్పాంబుధార ధారుణి నెల్లన్‌” (1-185) 


తై వానమామలై వరదాచార్యులు 
“ప్రకృతి పురుషుల దివ్య దాంపత్యమందు 
నిమ్మనుజ సౌధరాజముల్‌ బొమ్మరింద్లు 
భూతగణ వృత్త మొక కమ్మ బొమ్మలాట 
ధరం బ్రజల చావు పుట్టుకల్‌ దాంగురింత” (1-186) 


ప్రకృతియే తల్లి, ఈశ్వరుడే తండ్రి; ఈ జగత్తు ఒక దాగుడుమూతల 
క్రీడారంగమని తత్తోపదేశం చేస్తాడు కేసన తన కొడుకైన పోతనకు. 


పదారేండ్ల వయస్సులో ఉన్నప్పుడు, పోతన, ఒకనాటి ఉదయం, 
పచ్చిక బయళ్లలో మేస్తున్న గోవులను చూస్తుండగా - సోమనాథుని సమాధిని 
దర్శించడానికి వెళ్లుతున్న 'చిదానందుడు' అనే యోగిని చూస్తాడు. ఆ యోగికి 
(గ్రామాంతరంలో భోజన మెపుడో! ఎట్లో! అని తలచి, ఒక దొన్నెలో ఇవ్వ 
పాలు పిండి సేవించుమని ఇస్తాడు. పాలను తాగి, ఆ యోగి తృప్తి చెంది- 
“నీదు గోరస మిట్టులె నిఖిల జనము-లవని నాచంద్ర తారార్మమనుభవింత్రు 
గాత” - అని దీవించి పోతుండగా, ఆతని దీవెనకు కరగిపోయి, ఆతని 
పాదాలపై పడి, దైవ దర్శన మార్దాన్ని తెలుపవలసిందిగా ప్రార్థిస్తాడు. 
పదహారేండ్ల పదుచువాడికి పరమాత్మచింత కలిగినందుకు ఆ యోగి ఆశ్చర్యపడి, 
పోతన జన్మం కారణ గర్భితమని తలచి దివ్యదృష్టితో పోతన భవిష్యత్తును 
దర్శించి, సంతోషించి, “వేదవ్యాసుని దయచే, సమస్తం తెలుసుకోగలవు” - 
అని చెప్పి, పోతనకు భగవత్సందర్శన మార్గం బోధిస్తాడు. ఆ సందర్భంలో 
చిదానంద యోగి పోతనతో- 

“నారాయణ” మంత్రంలోని 'రా, “నమశ్శివాయ” మంత్రంలోని 'మ, 
ఈ రెండు కలిసి “రామ” నామమేర్చడిందనీ, హరిమంత్రమైనా, హరుని 
మంత్రమైనా ముక్తినిస్తాయనీ, శంకరుడు రామతారకమంత్రాన్ని జపిస్తాదనీ, 
శౌరి రూపధరుడైన రాముడు, సేతువును కట్టేటప్పుడు శంకరునికి మొక్కి 
వేడుకున్నాడనీ చెప్పుతూ- 


వరదాచార్యుల కవితా సందేశం 43 


“ర్బక్టరి నొకరు పూజ లొనరించుకొననిట్టు 
లుభయులొక్కపేర నొదిగియుండ 

వారు తక్కువనుచు వీరెక్కువనుచును 

మదిని దలంచువాండు మానవుండెొ (2-48) 
“ఎన్ని మతము లేని యీశ్వరుండొక్కందె 

భాష లెన్ని యేని భావ మొకండె 

పలు తెరంగు పూల బరగు తేనె యొకందె 

ఆల రంగెదైన పాలొకండె” (2-44) 


అని పలికి శివకేశవ అభేదాన్నీ సర్వమత సమత్వాన్నీ ప్రబోధించాడు. దేవుణ్ణి 
కొలిచే మార్గాలలో, భక్తి సులభమైనదని బోధించి, పోతనకు రామతారక 
మంత్రాన్ని ఉపదేశించి - 


“దీన జనులను దయం జూచు దివ్యకర్మ 

తపము లన్నిటిలో నుచ్చతమము, వారి (2-55) 

మటువ వలదు” - అంటూ దీనుల పట్ల దయ కలిగి ఉండాలని 
బోధించాడు చిదానందయోగి. 


భాగవత ఆంధ్రీకరణానికి పూనుకునే సందర్భంలో పోతన, 
చిదానందయోగి ఆశ్రమానికి వెళ్లి, ఆతని అనుజ్ఞను వేడుకొన్నాడు. తనకున్న 
సంశయాలను నివృత్తి చేయుమని ప్రార్ధించాడు. ఆ సందర్భంలో చిదానంద 
యోగి పోతనకు - జీవుడు జ్ఞానియై ఆలోచించవలసిన పరమార్దాన్ని ఇలా 
తెలిపాడు - 


“ధర్మముదారి, దేహ మరదమ్ము దశేంద్రియముల్‌ ధురీణముల్‌ 
శర్మదమోక్ష మాలయము, సారథిరూపుండు బుద్ధి, యాత్మయే 
కర్మగుందైన యాత్రికుండు, కామము నర్థముం బాట ప్రక్కచేల్‌ 
దుర్మద దూషితంబులయి దూఖు వృషంబులు ప్రక్కచేలలో 
(6-60) 


త్తే వానమామలై వరదాచార్యులు 

“మానస రళ్ళిమిం జేకొని 

జ్ఞానేంద్రియ యుగ్యముల వశంబున నిదుచున్‌ 

సూన్ఫత పథముల నడుపుచు. 

దానై తన నుద్ధరింపం దల కొనవలయున్‌” (6-61) 
“జీవుడు శరీరమనే రథాన్ని అధిరోహించి, బుద్ధి అనే సారథి చేత మనస్సనే 
పగ్గంతో దశేంద్రియాలు అనే వృషభాలను అదుపులో ఉంచి, నడిపిస్తూ, 
ధర్మం అనే మార్గంలో పయనిస్తూ, మోక్షాలయం చేరిపోవాలి. అలాంటి 
యాత్రలో, ఇం(ద్రియ వృషభాలు మమకారాలకు లోనై, దారి పక్కన ఉన్న 
అర్ధం, కామం అనే చేలలో పడి ప్రయాణం సాగకుండ చేస్తాయి. అపుడు 
బుద్ధి సారథి మెలకువతో ప్రయత్నపూర్వకంగా వాటిని దారిలో పెట్టి, గమ్యానికి 
చేర్చవలసి ఉంటుంది” ఆని జన్మ తారణ మార్గాన్ని ఉపదేశించాడు. ఈ 
ఉపదేశం - 


“ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవతు 

బుద్ధింతు సారథిం విద్ధి మనః (ప్రగ్రహ మేవచ” - అనే 
కఠోపనిషద్వాక్యాలకు వివవణ(ప్రాయంగా ఉన్నది. ఇంకా - చిదానంద యోగి 
పోతన అడిగిన మాయా స్పరూపాన్ని దానిని జయించే రీతిని ఉపదేశించాడు 
ఇలా - “సూర్యుని వల్ల మేఘాలు ఏర్పడి, సూర్యబింబాన్ని కప్పివేస్తాయి. 
జలంలో నాచు ఏర్పడి జలరూపాన్ని అదృశ్యం చేస్తుంది. అగ్ని వల్ల బూడిద 
ఏర్పడి, అగ్ని యొక్క ఆకృతినే కప్పివేస్తుంది. పట్టు పురుగు నుండి ప్రభవించే 
దారాలు, ఆ పురుగు రూపాన్నే మాటు పరుస్తాయి. అలాగే, ఆత్మలో పుట్టి 
పెరిగే మాయ, ఆత్మ రూపాన్నే మాయం చేస్తుంది. అలాంటి మాయను 
హఠయోగి వైరం చేత, రాజయోగి మైత్రి చేత జయిస్తారు. “నాది” అనడం 
మాయం, 'నేను అని పళఠికే జ్ఞానే బ్రహ్మ. కావున - 


“నాది యనెడి దూపనామాత్మికము మాయ 
నేనటంచుం బల్బు జ్ఞాని బ్రహ్మ 


వరదాచార్యుల కవితా సందేశం శగ్‌ 


నాది యనెడిది విడనాడ ముక్తుండయి 
పూరుషోత్తముండగుం బుడము నరుండు” (6-64) 


అని ఉపదేశించాడు. ఈశ్వరుడు దీపం; జీవుడు కాంతి; త్రిగుణాత్మకమైన 
మాయ తెర; మాయ కాంతిని నిరోధిస్తుంది. కాని మండే దీపాన్ని అంటితే 
భస్మమవుతుంది. కాబట్టి మాయ ఈశ్వరుణ్ని అంటదు - 


“కాంచ జీవుండీశ్వరుండను గాంతి దీపి 

కవిధి నుందురు గుణమయ యవనిక యగు 

మాయ కాంతిన్‌ నిరోధించు మండు దివ్వె 

నంట భసితమౌ మాయ తా నంట దీశు (6-65) 


ఇంకా - కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య స్వరూపాన్ని ఇలా వివరిస్తాడు చిదానంద 
యోగి - “పరదుఃఖ దుఃఖిత్వం వల్ల పక్వమైన పరమార్ధ చర్యయే కర్మ, ఆ కర్మ 
యోగం చేత కలిగే ఫలం - 'శమదమ సాధన షట్క సంపత్తి భగవద్వియోగం 
వల్ల భరింపరాని దీనాలాపమే భక్తి. ఆ భక్తి యోగానికి ఫలం మోహ త్యాగం 
- “మోహ సంబంధి ముముక్షుత్వ సంసిద్ధి”. సత్యశోధనతో స్వస్వరూపాన్ని 
తెలిసికోవడమే జ్ఞానం. ఆ జ్ఞాన యోగం వల్ల కలిగే ఫలం - నిత్య అనిత్య 
వస్తు వివేకం. నిన్స్వార్థ బుద్ది తోడి వినిర్మల వర్తనమే వైరాగ్యం. వైరాగ్యం వల్ల 
కలిగే ఫలం - ఐహిక పారలౌకిక ఫలభోగ వర్ణన. 

“మానసమ్మున విజ్ఞాన మనన మొప్ప 

వాక్కునన్‌ జక్రి గుణగాన భక్తి దనరం 

గార్యకరణాన నిష్కామ కర్మ మెసంగ 

నొప్పు మనుజుండె యుత్తమ యోగివరుండు”. (6-66) 


మత శాస్త్రాలు మార్గాలెన్ని చూపినా, గమ్యం మాత్రం ఒకటే. వేదాలూ, 
దర్శనాలూ స్మృతి పురాణాలూ, ప్రస్థానత్రయం సకలం ఈ తత్వాన్నే 
వివరిస్తున్నాయి. 


46 వానమామలై వరదాచార్యులు 

కర్మం మట్టికుండలాగా రూపభంగాన్ని పొందుతుంది. జ్ఞానం 
పరిశుద్ధమైనా, నిత్యం దానిని మననం చేయకుంటే, శుద్ధి చేయని కావ తతాగా 
పనికి రాకుండా పోతుంది. కాబట్టి స్వర్ణపాత్ర లాంటి భక్తియే “శరణ్యం” - 
అంటే - ఆశ్రయింపదగింది. 


“కావున భక్తి ప్రదమగు 

శ్రీ విష్వవతార రూపశీల విభవ సం 

భావన మెసంగన్‌ భాగవ 

తావిష్క్మరణమ్మొనర్చు మాంధ్రము నందున్‌” (6-71) 
అంటూ ఈశ్వరుణ్ని ఆరాధించే మార్గాలలో భక్తి శ్రేష్టమైనదనీ, సులభసాధ్యమనీ 
విశదీకరించి - అలాంటి భక్తిప్రదమైన విష్ణు మహిమ ప్రకాశించే భాగవతాన్ని, 
ఆంధ్రంలో అనువదించుమని ఉపదేశించాడు చిదానందయోగి. 


పోతన తెలుగునాటి గంగ అయిన గోదావరిని వర్ణించే 
సమయంలోని- 


“నదుల నామరూపమ్ములు నడక గల్లి 

నంత వఖజకె, యావల నొకటగు నటంచు 

భేద బోధక మాయాపనోదకమగు 

నిర్మలాద్వైత తత్వమ్ము నిర్వచింతా” (5-59) 
అనే పద్యంలో అద్వైత సిద్దాంతం ప్రకటితమవుతుంది. 


శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి తత్వాన్ని బోధించినప్పటి - 
“జన్మరుచికరమూ చావు అనిష్టమూ అనడం వెట్టి లక్షణం-” 


పాము పగయుం దోకబంధువు నా కను 
వాందడు జగతి వెట్టివాండు గాంచె (10-122). 


వరదాచార్యుల కవితా సందేశం 
“త్రానె పోవుటెటింగి దార పుత్ర వియోగ 
నకు నేడ్చు ప్రాణి ముగ్గుండగు చుం 
దలయె పోవునన న టర నేడ్చు 


వాని నేమి యనగ వలయుం బుడమి” (10-103) 
అనే పద్యాలు వేదాంతసారా రాన్ని కవితాత్మకంగా బొధిస్తున్నవి. 

“పోతన చరిత్రము'లొ వైరాగ్య విషయక సందేశం అనేక సందర్భాలలో 
అందించబడింది. శ్రీనాథుడు భార్యా వియోగాన్ని పొంది, తన కూతురైన 
శారదను వెంట బెట్టుకొని పోతన యింటికి వచ్చి, దుఃఖించిన సందర్భం 
శ్రీనాథుని దుఃఖోపశమనం కోసం, పోతన వైరాగ్యబోధ చేస్తాడు. ఆ 


“ఆయు వరిగిన కొలంది తా ననవతరము 
జనం దొడంగెం గాల సామీష్యమునకె ప్రాణి 
ఇది విషాదాంత నాటక మిందుం జివర 
మంగళముం బాడంగల్లు సమర్దుం దెవండు?” (8-826) 


[0 


“నానా చిత్ర విచిత్ర వర్ణ గత సౌందర్యంబు లెల్లన్‌ లయం 
బూనున్‌ నీడను నేత్రహాస ముఖ 


వలెన్‌ జనించు నరుతొ మృత్యుస్వరూపంబ॥ నన్‌” (3౩-327) 


వ 
బదం గొంప గూలిపోవు” (3-3831) 


48 వానమామలై వరదాచార్యులు 
“పూర్ణము నుండి పెక్కులిలం బూర్ణము లుద్భృవ మంది మాయునా 
పూర్ణము తాను లోపమును బొందక యెప్పుడు నిల్చు నెట్లనన్‌ 
పూర్ణిమ చంద్ర బింబములు పూర్ణ తటాక ఘటాదులందు సం 
కీర్ణత నొంది జీవనము కీద్చడం బూర్జశశిన్‌ సమైక్యమౌ” 

(3-38385) 


ఈ పద్యాల భావమిది - “ఆయుస్సు అరిగినా కొద్ది ప్రాణి మృత్యువు దగ్గరికి 
పోతుంటాడు. జీవితం ఒక విషాదాంత నాటకం. ఈ నాటకంలో చివరకు 
మంగళం పాడే సమర్ధుడు లేడు”. “భూమి మీద పడే శరీరం నీడలో, 
శరీరంలోని రకరకాల చిత్ర విచిత్ర వర్ణసౌందర్యాలు లయమై పోతాయి. 
కళ్లు ముఖం మొదలైన వాటి సొగసులు కనపడవు. మృత్యు స్వరూపం ఇలాగే 
ఉంటుంది. మృత్యువెప్పుడూ కబళించదానికి వెన్నాడుతూనే ఉంటుంది. 
“పాంచ భౌతికమైన ఈ శరీరంలోని వాయువు, అగ్ని జలాదులు 
సోదరభావంతో ఉన్నంతవరకే ఈ శరీర రథం సుఖంగా సాగుతుంది. ఆ 
పంచ భూతాలు పాలి పగతో విజృంభిస్తే, శరీరం క్షణంలో నశించిపోతుంది”. 
“ఈ పంచభూతాలకు ఆజన్మ శత్రుత్వం అధికం, కాబట్టి, దేహం స్థిరమైనదని 
నమ్మడానికి అవకాశం లేదు”. “పూర్ణమైన ఆ పరబ్రహ్మం నుండే ఈ చర-అచర 
జగాలు పుట్టుతూ గిట్టుతున్నాయి. ఇలాంటి సృష్టి లయాల వల్ల ఆ పూర్ణం, 
ఎలాంటి లోపాన్ని పొందక, స్థిరంగా ఉంటుంది. పున్నమ చంద్రబింబాలు, 
పూర్ణాలైన తటాకాల్లో, ఘటాదుల్లో ప్రతిబింబించి, జీవనం (నీరు-జీవనం) 
కీద్పాటు పొందేసరికి, ఆ ప్రతిబింబాలు పూర్ణచంద్రునిలో లీనమైపోతాయి.” 


“పూర్ణము నుండి” అనే పద్యం 

“ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణము దచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే” అనే ఉపనిషద్‌ వాక్యాన్ని 
ఉపమాన సుందరంగా వివరిస్తుంది. 


వరదాచార్యుల కవితా సందేశం 49 


పోతన గౌతమీ సైకతంపై నిలిచి, ఈశ్వరుని ప్రార్థిస్తూ ఇలా అంటాడు- 


“గాత్రము కాచపాత్రత్రుటికాలము నమ్మవశమ్ము గాదహో 

చిత్ర మగున్‌ ధనాశ యన ఛిద్ర ఘటమ్మటు నిండ దెన్నండున్‌ 

పుత్ర కళత్రముల్‌ వనులం బోయెడి దారినిం గొంత దూరమున్‌ 

మాత్రమె వెంట వచ్చి తమ మార్గమునన్‌ జను పాంథులో ప్రభూ!” 
(5-70) 


ఈ మాటలు శరీర క్షణికత్వాన్ని భార్యాపుత ధనాల అస్థిరతనూ నిరూపించి 
వాటి పట్ల ఉండే భమలను విడిచి, జీవుడు శాశ్వతమైన పరం కోసం 


పాటుపడాలని ్రబోధిస్తున్నాయి. 


విజయనగర సేనాపతి నుండి, భాగవతాన్ని విడిపించి, దానిని 
రాచకొండలో, సింగభూపాలుని సమక్షంలో తీసికొనడానికి రమ్మని ఆ రాచకొండ 
చమూపతి అన్నప్పుడు, పోతన కలత పడి, పలికిన ఈ కింది మాటలలో, 
వైరాగ్య సందేశం గర్భితమై ఉన్నది- 


“జీవితం ఒక మృదంగం లాంటిది. ఆ మృదంగానికి ఎడమ పక్క 
ఇహం; కుడి పక్క పరం. ఆ పరమే శరణ్యం. దాని కోసం కృషి చేయాలి”. 


“భార్యాపుత్ర ధనాదులను నమ్ముకొని, పారలౌకిక సుఖం లేదనుకొనే 
మూఢుడు, తల్లికి గల ఒక చంటిపాలు తాగుతూ, వేరొక చన్ను లేదు అనుకొనే 


పసివాదు” 


“నాది నాదను భావమ్ము పాదుకొనిన 

కలన మమతానుబంధమ్ము కలంత వెట్టు 

కాదు కాదను భావమ్ము గఅణిపుచుంట 

సతత వైగాగ్యసిద్ధిచే వెతలడంగు” _ (9-199) 


వానమామలై వరదాచార్యులు 
“అందులకేను నాకుం గృతి యందు వివృద్ధిని జెందు సంగబు 
ద్ధిం దునుమాడ నాత్మం గడుం దీవ్ర కృషిన్‌ బొనరింతు, మిమ్మునే 
మందు విరాగభావ మొక మందయి శాంతిని గూర్చుంకాగ నా 
దెందమునందు వే దెలుపుడీ నరపాలున కీ యుదంతమున్‌” (9-200) 


పోతనగారి ఈ మాటలు - “మనశ్శాంతిని పొందడానికి వైరాగ్యమే 
సముచితమైన బెషధం” - అనే సందేశాన్ని అందిస్తున్నాయి. ఈ వైరాగ్య 
సందేశం కేవలం ఒక సిద్ధాంతంగా నీతిగా మిగిలిపోలేదు. దానిని ఆచరించి 
చూపిన ఆదర్శమూర్తి పోతన. 


“అల వైకుంఠ పురంబులో” అనే పద్యాన్ని పూరించలేని స్థితిలో 
(గ్రంథాన్ని కట్టిపెట్టి, పోతన, పొరుగున ఉన్న పల్లెకు పోయాడు. ఆ సమయంలో 
“రామశర్మ” అనే బ్రాహ్మణునిగా వచ్చి, శ్రీరాముడు, ఆ పద్యాన్ని పూరించి 
వెళ్లాడు. పోతన ఆ పద్యాన్ని చూచి, దానిని, రామశర్మగా రాముడే వచ్చి, 
వ్రాసిపోయాదని ఉప్పాంగిపోయి, తన అనుభవాన్ని ప్రజలకు తెలుపుతాడు. 
అప్పుడు ఒక బేహారి - “మీరు గతంలో భాగవతంలోని గాథా విశేషాలను 
నాకు వినిపిస్తానన్నారు. ఆ సత్మథలను వినిపించి, నా పాపాలకు తుంచివేయండి 
మహానుభావా!” అని పోతనను ప్రార్థిస్తాడు. అప్పుడు పోతన వానికి భక్తి 
ప్రాధాన్యాన్ని ఇలా వివరిస్తాడు- 


పెరయింతి దరి నున్న బిడ్డ మాతను గాంచి 
కైసాచి యేద్చెడి కాంక్ష భక్తి 

పదసేవ యొసంగి నా పతి దయన్నను జూచు 
టెపుడను విరహిణి యేద్దు భక్తి 

దారి 'దప్పిన బాటసారి యూరున్‌ జేరం 
బడియెడి ₹హతహపాటు భక్తి 

+... బంధితుండల యాత్య్మబంధువున్‌ గని స్వీయ 

ముక్తికై యేడ్చు నాసక్తి భక్తి 


వరదాచార్యుల కవితా సందేశం | క కా 
ముక్తికాంత భోగమునకు సర్వస్వము 
త్యాగమొసంగు ప్రేమ ధనము భక్తి 
శౌరి రూపశీల సమితి నవిచ్చిన్న 
తైలధార వంటి తలపు ఫ్రైడ్‌ (6-186) 


“ఈశ్వరుని పట్ల, అత్యంతమైన (ప్రేమ కలిగి, తైలధార వంటి, నిరంతర చింత 
కలిగి ఉండడమే భక్తి” - అనే సారాంశాన్ని ఈ పద్యం ఉపమానపూర్వకంగా 
హృదయాలకు హత్తుకొనేలా ప్రబోధించింది. భక్తినే “సేవ” అంటారు. 
అంతరంగంలోని భక్తిని “పేమ” అనీ, బహిరంగ భక్తిని ఇస్పవ్లు అనీ చెప్పవచ్చు. 


“అఖిల భుక్తములను హరియించు జఠరాగ్ని 
యటులు పుణ్యపాప పతి నొనర్చి 

యంబుభేద ముడుప నబ్ధిం జేర్చిడి గంగ 

వడువు హరి సమైక్య మిడును భక్తి (6-187) 


అని పోతన భక్తి ప్రాశస్యాన్ని విశదీకరించాడు. “భక్తుని జననం వల్ల వంశం 
తరిన్తుంది. ఆతని స్పర్శ చేత భూమి పావనమవుతుది. తీర్చాలు 
సార్ధకాలవుతాయి. భక్తిని ప్రస్తుతించే శాస్ర్తాలు మంచి శాస్తాలవుతాయి”. 
“భక్తుడైనవాడు హరిగుణానుభవం” అనే అమృతపానం చేత పిచ్చివాడిలా 
తనకు తానే నవ్వుతాడు, ఏడుస్తాడు, మాట్లాడుతాడు” - అని భక్తిని గురించి, 
భక్తుణ్ది గురించి వివరించాడు పోతన. 

“జెరసుండని విధికి నామ్నాయ ధన మిచ్చె 

సతి యటంచు రమకు స్వాంత మొసంగె 

నైన నేమి భక్తుం దార్హుడై పిబ్చిన 

వీరి విడిచిపుచ్చి వెడలివచ్చి” (6-192) 
అంటూ భక్తి ప్రయోజనాన్ని ప్రకటించాడు. 

పంటలు కోతకు వచ్చిన వేళ, వర్షం కురుస్తుంది. అపుడు పోతన 
దుఃఖ దైన్యహరుడైన హరుణ్ని ప్రార్థిస్తాడు = ఇలా 


ర్‌బై వానమామలై వరదాచార్యులు 


ధీనంబైన విభూతి తావక కృపాదృష్టిన్‌ విభూతిప్రదం 
బౌ నా దృష్టి తిరోహితంబయినం జేయంజాలిలం బూదిగన్‌” (8-94) 
“తను దానె కర్తయని నిను 
గనం జాలండు నీదు దయను గనండజ్ఞుండు నీ 
ఘనశక్తి లేనిచోం దృణ 
మును గదలుపంజాలమనుచు మును సురులనరే” (3-95) 
“పరిమితోద్యానమ్ము విరచించి కర్తయూ 
మహ దరణ్యస్రష్ట్ర మఅపుం దట్టు 
దను సరోవర కుల్య లొనరించి కర్తయూ 
జలధిన దీదాత శంకితుండగు 
నిశి దీపకళికల న్నిర్మించి కర్తయౌ 
విధుభాసు నిర్మాత విస్ఫృతుందగు 
వీజనాహతి గాలి వీచుచుం గర్తయౌం 
బాణానిల విధాత గానరాండు 
తనదు సృష్టికిం దనుగన్న తండ్రి కర్త 
యాది మానవుం గన్నట్టి యయ్యలేడు 
ధరణి నొక సౌధమున్‌ గట్టం దానుకర్త 
ధరణికర్తయౌ పరమాత్మ తలంపురాండు (3-96) 


ఈ ప్రార్ధనలో - “మానవుని శుభాశుభాలు పరమేశ్వరుని అనుగ్రహ నిగ్రహ 
అధీనాలనీ, మానవుడు అజ్ఞానం, అహంకారం చేత తానే కర్తనని గర్విస్తూ 


సృష్టికర్తనూ, జగత్సోషకుణ్నీ పాటించడనీ - “మేటి కష్టమ్ములు దాపురించునపుడు” 


ల అవాలి! 

లల వదం టారు ఎబి కళ గా గా న 
- మాత్రం దెవుడు జ్ఞప్తికి వచ్చి ఆర్హుడై ఏడుస్తాడు” అని అంటాడు. పరమాత్ముని 
గరం య లఅేతిట  భగంంగుండం సం సట భగృలటాంలూ దిగక ఇందా 
అయినను ఆ ల్రలలు. తెంణటా(తులు, అదా లాయ అంతట్లలు అలి! శుభ లు 
కలుగుతాయి సున సంబశాన్ని ఈ పద్యాలు చాటుతున్నాయి 


వరదాచార్యుల కవితా సందేశం ర్‌ 


పుణ్యాత్ముడైన పోతన జీవితమే ఒక సందేశం. “భగవంతుణ్ని 
అనన్యభక్తి విశ్వాసాలతో సేవించి, ఆతనిపై భారం వేసి, ధర్మజీవనం 
సాగించేవాళ్లకు, ఆ భగవానుడే ఆతణ్ని కాపాడి పోషించే బాధ్యతను వహించి, 
అనేక విధాలుగా తోడుపడుతూ, ఆపదలు వచ్చినపుడు ఆదుకోగలడు” అనే 
సందేశాన్ని పోతన జీవితం ప్రసాదిస్తున్నది. 


వరాహమూర్తి భాగవతకృతిని రక్రించినప్పుడు, పోతన, భక్తి భరిత 
హృదయంతో పలికిన ఈ కింది మాటలు ప్రబోధాత్మకంగా భాసిస్తున్నాయి - 


“ప్రబల నైచ్యాను సంధాన భావ మూను 

న్యస్తభరుందె భవాంబుధిన్నిస్తరించు 

మునుంగు నజ్ఞుం డహంకార ఘనభరమున 

బెండ్లు దేలును వాహినిన్‌ గుండ్లు మునుగు” (7-262) 


శరణాగతుడైన భక్తుణ్నే పరమాత్ముడు రక్షిస్తాడనీ, నైచ్యాను సంధాన భావంతో 
భగవానునిపై భారం వేసేవాడే, సంసార సాగరాన్ని తరింపగలడనీ పై పద్యంలోని 
భావం. 


“త్రికరణశుద్ధిగా ఐహిక భోగ విముఖుడైన వాడికే, వైరాగ్యంతో 
వర్తించేవాడికే, మనశ్శాంతి, శాశ్వతానందం లభిస్తాయి” - అనే సందేశాన్ని 
పోతన ప్రవర్తన చాటుతున్నది. “గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా నిర్మములై 
నిష్మామ కర్మలను ఆచరిస్తూ, భక్తి తత్వవిలసితులై, జనకాదుల వలె భగవంతున్ని 
పొందవచ్చు” అనే సందేశాన్ని వ్యంగ్యంగా అందిస్తున్నది పోతనార్యుని జీవితం. 
పోతన చెప్పిన నుడుగులూ, ఆతడు వేసిన అడుగులూ - రెండూ సందేశాత్మకాలే. 


వమువోకవిగా పోతన, తన జీవితం ద్వారా, కవులకూ 
సారస్వతయేయులకూ భవ్య సందేశాన్ని అందించాడు. కవితాకళను 
సరమేశ్వరుని ఆరాధనలో సద్వినియోగం చేయాలని, కృతిని నరాంకితం 
చేయరాదనీ, కవి అయినవాడు, తాను స్వయంగా అమలిన హృదయుడై, 
పరుల కష్టసుఖాలకు అనుగుణంగా స్పందించి ఆదుకోవాలనీ, కవి ధీరుడై, 
తన రచనల ద్వారా ఉన్నార్గాలలో పోయే వాళ్లకు హితోపదేశం చేసి సన్మార్గాలలో 


ర్‌4 వానమామలై వరదాచార్యులు 
నడివించాలనీ సుకవి అయినవాడు వరమేశ్వరుణ్ని తప్ప అన్యులను 
అర్థించరాదనీ, ఐపిక భోగాల కోసం రచనలను అమ్ముకోగూడదనీ, 
“ఆత్మాభిమానంతో కవి నిర్భయుడై స్వచ్చంద జీవనాన్ని సాగించాలనీ, కవి 
వినయవంతుడై ఉండాలనీ, అహంకరించడం తగదనీ, వివేకభష్టుడై వ్రత 
భంగాన్ని పొందితే, కవి కష్ట నష్టాలకు గుటి కావలసి వస్తుందనీ, ఎట్టి 
వరిన్ఫితిలోనూ గురువు మాటనూ, దేవతాజ్ఞనూ మీరితే అనర్ధాలు 
కలుగుతాయనీ- 


“ధర నుపాధ్యాయుం డెదొ యొక్క తరుణమందు 
బాంత పరిమిత జనులకు పాఠ మిడును 

గని, సత్మవివాణి శిక్షణ మొసంగు 

సకల కాలమ్ము లందు విశ్వప్రజలకు” (2-181) 


అధ్యాపకుల బోధ ఒక సమయంలో ఒక ప్రాంతంలో పరిమిత జనులకే 
పాఠం అవుతుంది. సత్మవులవాణి సకల కాలాల్లోనూ విశ్వప్రజలకు శిక్షణ 
ఇస్తుంది. అందువల్ల అధ్యాపకుని బోధ కంటె, సుకవివాణి గొప్పదని కవి 
పండితలోకానికి మహోజ్వల (ప్రబోధాన్ని అందించాడు తన అనుభవం ద్వారా 
- పోతన మహాకవి. 


'పోతన చరిత్రము” మహాకావ్యం. అనేక నీతులకు రత్నాకరం లాంటిది. 
మోక్షానికి సంబంధించిన భక్తి జ్ఞాన వైరాగ్య విషయాలేకాక, ధర్మార్ధ కామాలకు 
సంబంధించిన నీతులు కొల్లలుగా ఈ ప్రబంధంలో భాసిస్తున్నాయి. 


మానవ జీవిత వృక్షానికి ధర్మం మూలం. అందువల్ల ధర్మ పరిరక్షణ 
ముఖ్యం. ఇక అర్థకామాలు పత్రాలు పుష్పాలు కాగా, ఫలం మోక్షం. ఈ 
మాటలు, పోతన శ్రీనాథునితో తెలిపాడు ఇలా - 


“ధర్మమూలము పయిందగ నర్థ కామాది 

వృక్షపత్ర పుష్ప వితతి దనరు 

మోక్ష ఫలము నందు మూలమౌ ధర్మము 

జెడం గనీక యున్నం బుడమి నరుండు” (88-137) 


వరదాచార్యుల కవితా సందేశం ర్‌ర్‌ 


ధర్మంలో అనేక విషయాలు అంతర్భూతమవుతాయి. కుటుంబం పట్ట, 
సమాజంలోని అందరివట్ల, దేశం పట్ల ఆచరించవలసిన ధర్మాలు 


బహుముఖాలుగా అగుపిస్తాయి. 


కావ్య ప్రారభంలో - కేసన వ్యక్తిత్వాన్ని వర్ణించే సందర్భంలో, 
ఉత్తమ గృహస్థుని గుణాలూ ధర్మాలూ వివరింపబడినవి. గృహస్టుడైనవాడు 
పెద్దలపై భక్తిని, సమానుల పట్ల మైత్రిని, చిన్నవాళ్ల ఎడ దయను కలిగి 
ఉండాలనీ, ఉజ్వల చరిత్ర కలిగి, దానశీలంతో మానధనుడై పండితుడై 
దైవభక్తిపరుడై ఉండాలని చెప్పబడింది. గృహస్థుడు ధర్మాన్ని ఆచరిస్తూ, బుద్ధినీ 
అర్జ్భాన్నీ ఆర్టిస్తూ శరీరాన్నీ కామ ఫలసిద్ధి చేత హృదయాన్నీ, మోక్షప్రాప్తిచే 
ఆత్మనూ, పోషించుకోవాలని ఉద్చోధింపబడింది. ఆపదలో సంపదలో 
అతిథులను సముచితంగా సత్మరించాలని ఉపదేశింపబడింది. 


ఈ కావ్యంలో లక్క్మమాంబ, నర్సమాంబ పాత్రల చిత్రణ ద్వారా 
ఉత్తమ సతీ ధర్మాలు తెలుపబడినవి. ఇల్లాలు పతి ఆజ్ఞను శిరసావహించి, 
అనుకూలవతిటైై, అనురాగమూర్తిదైై, వతిశ్రేయస్సును కోరుతూ, 
స్వార్థరహితంగా, దయామయిగా నడచుకోవాలని ఉపదేశింపబడింది. 
శ్రీనాథుడు తన చెల్లెలు నర్సమాంబను, అప్పగించే సందర్భంలోని, దుఃఖంతో 
గూడిన ఉపదేశం, పేర్కొనదగింది. ఆ సందర్భంలోని = 


“ధారుణి స్త్రీ జనమ్ము తలం దాల్చెడి సూనవితానమెందునున్‌ 
హారము నందుం జేరుకొన నా దిని సూది మొగంపు ముద్దు స్వీ 
కార మొనర్పంగా వలెను గష్టము నిష్టరమంచు నెంచకే 
దారమునండుం గట్టుబడి తామెలంగన్‌ వలె సుమ్ము సోదరీ! (2-279) 
అనే ఈ పద్యం ఉపదేశమనోహరం. “ప్రీలు - తలదాల్సెడి పూలు హారంలో 
చేరడానికి ముందు, సూది ముఖపు ముద్దు స్వీకరించే రీతిగా, కష్టనిష్టురాలను 
సహించి, మెట్టినింట్లో, ఆందరి మన్ననలను పొందేటట్లుగా మెలగాలని ఈ 


పద్యం భావం. 


56 వానమామలై వరదాచార్యులు 


గురుశిష్యుల సంబంధం ఎలా ఉండాలో భార్గవుడు ఇలా అంటాడు 
- ప్రహ్లాదుని తల్లితండ్రులతో- 


“శిష్యుంగనం బుత్రువలెం బ్రీతి సేయు గురువు 

గురునింగన సర్పమటు భీతి గొనుచు చట్టు 
నయభయమ్ములం గ్రమశిక్షణమ్ము నొసంగి 

శిష్యుం దన యంత వానిని జేయు నొజ్జూ ((11-254) 


“గురువు శిష్యుణ్ని పుత్రునివలె ప్రేమతో చూడాలి; శిష్యుడు గురువుపట్ల సర్ప 
భయంతో మెలగాలి” ఈ సూక్తి - “పుత్రవత్‌ ప్రీతిః సర్పవత్‌ భీతిః అనే 
సుభాషితానికి అనుగుణంగా ఉపదేశింపబడింది. 


చిదానందుడు పోతనకు బ్రహ్మచర్య వ్రత విశిష్టతను ప్రబోధిస్తూ 
పలికిన మాటలు గమనింపదగినవి - 


“జీవనజ్యోతులు చిరజీవిగా వెల్ల 
నాత్మ నర్చించు స్నేహ స్వరూపి 
రమణీయ దేహ హర్యస్థిరత్వమునకై 
నమ్మక _ఎన పునాదిబలము 
బహురోగబాధలం ప్రతిఘటింపంగ వైద్యుం 
దక్కజలేని దివ్యాషధంబు 
అజరామరత్వలాభాప్తికై శమదమా 
ఖ్యాంబుధిన్‌ బుట్టు జీవామృతమ్ము 
జీవ జీవమ్ము, చావుకుం జావు విశ్వ 
సౌఖ్యసారమ్ము పురుషార్ధ సాధనమ్ము 
ఉత్తమ (బ్రహ్మచర్య సంపత్తు ముందు 
దిగదుడుపుకైనం గొజగాదు మిగతధనము” (2-54) 


పోతన జీవితంలోని ఘట్టాలు కొన్ని అతిథి సేవా పరాయణతనూ, 
పరోపకార దాతృత్వ శీలాన్నీ ప్రబోధిస్తున్నాయి. ఎన్ని ధర్మాలు ఆచరించినా, 


వరదాచార్యుల కవితా సందేశం ర్‌7 


దయయి ప్రధానమంటూ - “ధర్మ వృక్షానికి మూలం దయ; పూలు యశస్సు; 
ఫలాలు పుణ్యం; నీడ శాంతి;” - అని అన్నారు - వరదాచార్యులవారు. 
దోషిని దండించడం కంటె, దోష కారణం నశింపజేయడం ఉత్తమం; అలాగే 
- వైద్యుడు రోగాన్ని చంపి, రోగిని బతికించాలి. అట్లే - అగ్నిని అగ్నితో 
ఆర్బలేని రీతిగా, పగను పగచేత తీర్చలేము. అపకారిని సామం చేత చల్లపరచి, 
సత్త్సగుణంతో ఉపకారం చేయాలి. ఇందుకు నిదర్శనం - పోతన, అపకారం 
చేసిన పోచయ్యకు ఉపకారం చేయడం. “శ్రీమంతుడైన లోఖి కన్న గవ్వ 
కూడా లేని ఉదారుణ్ని కొలువడం మంచిది. ఉప్పుతో గూడుకొన్న అపారజలం 
కలిగిన - దురాశుదైన సముద్రుణ్ణి సేవిస్తే, తాగడానికి తీర్ధం కూడా పుట్టదు. 
కాని నదులలో నీరు లేకున్నా - అవి - చెలమల ద్వారా నీరు అందిస్తాయి” 
- అనే పోతన గారి మాటలు లోభుల, దాతల స్వభావాలను చక్కగా 


తెలుపుతున్నాయి. 


“ఇతరులను చెరపడానికి ప్రయత్నించేవాడు చెడిపోతాడు” - అనే 
సందేశాన్ని నారదుని ముఖతః పలికించారు వరదాచార్యులవారు- 


“స్వయ గౌరవమ్ము చెన్నారుటకు గాను 

'ప్రక్కవారిం గించపఅచు జడుందడు 

ఒరుల దీప మార్చి యొప్పారం గలనను 

శలభరాజు కెచటి జయమటంచు” (1-73) 


తెలుగులో భాగవతం రచింపనున్న పోతన తపోభంగం చేయతలపెట్టిన ఇంద్రుని 
దౌష్టాన్ని గమనించి నారదుడు విష్ణువుతో పలికిన పలుకులివి. 


ఒకరికి కెదు తలపెట్టిన వారికి, జయం సిష్టంచకపోగా, 


కన న్‌ ప లా, న 
పశ్చాత్తాపమూ, శాస్తీ జరుగడం మాత్రం సత్యం అనే విషయాన్ని - పోతన 


యువక భూస్వామికి ఉపదేశించాడు ఇలా - 


“ఒక్క వితు నాటుం చెక్కు గిం: *=ు వెన్ను 
[కర టా క్‌... 


నంటి యున్న ఫలిత మబ్బునట్న 


58 వానమామలై వరదాచార్యులు 
లొక్క పాపకర్మ పెక్కింతల ఫలమ్ము 
వెన్నునంటి కుడుపు నిన్నరునకు” (2-135) 
“కావునం జెడు సేంతల నెద 
భావించుచు నుండ రాదపాయకరము 'య 
ద్భావం తద్భవతి హి” యని 
ధీవర్యులు నరుని గతిని దెల్పుదు రవనిన్‌”  (2-186) 


సజ్జన దుర్దన స్వభావాలను ఇలా ఉపదేశించారు వరదాచార్యులవారు - 
“ఇసుక, చక్కెర చూడడానికి ఒకేవిధంగా ఉంటాయి. ఇసుకను నీళ్లల్లో వేస్తే 
ఏండ్ల కొద్ది నానినా కరగదు. చక్కెర నీటిలో వేయగానే కరిగిపోతుంది. 
అలాగే దుర్దనులు సజ్జనులు పైకి ఒకేలాగా కనిపిస్తారు. సజ్జనుడు నీటిలో 
చక్కెరలాగా, లౌకిక సుఖదుఃఖాలకూ, కావ్యకళాది రసభావాలకు స్పందించి 
తన్మయుడవుతాడు. దుర్దనుడు నీటిలోని ఇసుకలాగా, కరగకుండా పాషాణ 
హృదయుడై (బ్రతుకుతాడు. కాబట్టి సజ్జనునిలా సమాజంలో బతకాలని 
ఉపదేశించారు. 


భోగిని, వేశ్యావృత్తిని నిరసిస్తూ తన తల్లితో - 
“చెప్పకున్నను నరుదెంచు జెడు గుణములు 

పట్టి బోధింప సుగుణముల్‌ పట్టువడవు 

మట్టి యంటును కుమ్మరి మనికిం జేర 

పసిండి యంటునె కమసాలి వసతికేంగ?” (4-209) 


అనీ అంటుంది. సుగుణ దుర్షుణాలు అలవడడంలోని భేదం రమణీయంగా 
చెప్పబడింది. చెడు గుణాలు అంటకుండ జాగరూకతత్రో నడుచుకోవాలనీ, 





కషం రా కంసతకని ఎంటా కాంతా టి వబోదరం చః లో 
మంచి నడవడి అలవడడాని* యత్నిం వపబాధం ఈ మాటల 


వరదాచార్యుల కవితా సందేశం 59 


పోతన అన్నగారైన తిప్పన, పోతనను ప్రశంసిస్తూ, విద్యల అల్పత్వ 
పూర్ణత్వాలను గురించిన చక్కని (ప్రబోధం అందించారు- 


“నీరము కొంచెమున్న ధరణిం బురదం బొనరించి యంటగా 

జేరు విశుద్ధు మైలవడం జేయును, వెల్లువగా స్రవించు వాః 

పూరము లెల్ల మైలలను బోనడచున్‌ గన నల్చ విద్యతో 

పూరుషుం డాళశితుం జెజచుం బూర్ణ కళానిధి మన్ను నెల్లరన్‌” 
(8-286) 


“శుద్ధ బుద్ధి గలుగు సుమతి విజ్ఞానము 
లల్బమయ్యుం బ్రజకు హాని నిడవు 

పూత సైకతములం బొల్వారు చెలమ నీ 

రల్ప మయ్యుం ద్రాగ ననువు పడును (8-287) 


అల్ప విద్య గల మానవుడు ఆ'్రితుణ్ని చెజుస్తాడు - కొంచెం నీరు భూమిని 
బురదను చేసేటట్లుగా; పూర్ణ విద్యావంతుడు అందరినీ సంతుష్టులను చేస్తాడు 
- నీటి ప్రవాహాలు మైలలన్నింటిని తుడిచివేసేటట్లుగా “పరిశుద్ధ మనస్కుడైన 
సుమతికి విజ్ఞానం తక్కువ వున్నా ఆతడు లోకులకు అపకారం చేయడు; 
పవిత్రమైన ఇసుక నేలలో ఉండే చెలమనీరు అల్బమైనా తాగడానికి వీలుంటుంది 


కదా!” 


“మనుష్యుడొక విద్యలో పరిపూర్త్ణుడై తక్కిన విద్యలలో కొంత కొంత 
సాధిస్తే, చుక్కలతో గూడుకున్న పూర్ణచంద్రునిలా ప్రశస్తి వహిస్తాదనీ, ఏదీ 
పూర్తిగా నేర్వకుండ, ప్రతిదీ కొంత కొంతనే నేరిస్తే, చుక్కలతో గూడుకొన్న 
అమావాస్యలాగా పేరుకు రాడని - వరదాచార్యులవారు ఇలా ప్రబోధించారు - 

“ఒక విద్యన్‌ బరి పూర్చుందై మిగతలం దొక్కొక్క యల్పాంశ సా 

ధకుదైనన్‌ శశిం గూడి యుండు నుడు సంతానక్రియ న్వెల్గుందా 

నొకటిన్‌ం బూర్జ్డుందు గాక యన్ని కళలందొక్కింత సాధింపంగన్‌ 
సకలోడు స్థగితాంబరంబున నమాసంగన్న చందం బగున్‌” 
(పీఠిక-91) 


60 వానమామలై వరదాచార్యులు 
పోతన మడికొండ పండితులతో మాటాడుతూ జన్మభూమి అయిన తెలంగాణాన్నీ 
ఓరుగల్లు పట్టణాన్నీ వర్ణించినప్పటి పద్యాలు, దేశభక్తి ప్రబోధకంగా 
భాసిస్తున్నాయి. దేశపు పురా వైభవ కీర్తనం ప్రజలలో దేశభక్తిని (ప్రేరేపిస్తుంది 
కదా! 
“ఓరుగల్‌ కోటలో నొక గంట నిలిచిన 
నాంధ్రుల పౌరుషం బర్ధమగును 
ఓరుగల్‌ సరసినీ రొక నాడు ద్రావిన 
యబల రుద్రమదేవి యన నెజుంగు 
ఓరుగల్‌ శిల్పమ్ము నొకమారు గాంచినం 
దెలగల ప్రతిభలు తెలిసివచ్చు 
ఓరుగల్‌ వాయువు లొకతేప పీల్చిన 
నాంధ్రు స్వేచ్చా వాంఛలవగతమగు 
ఓరుగల్‌ కోట సే రెద నొక్క తడవం 
దలంపంజాల్‌ తెల్గు చరితోన్నతుల నెజటుంగ 
ఓరుగల్‌ గడ్డ నున్నట్టి యొకొక శిలను 
బిలిచిన నొాహో యనుచుం బల్ముం దెలుంగు వెలుంగు” 
(9-78) 


“సొత్తున కాసం జెంది చని, క్షుద్ర నృపాలురం జేరి వారియు 
నృత్త ప్రలాపగాన మహిమమ్ములు పందిని నందిం చేయగా 
నెత్తినం బెట్టికొం చిదిమె నిక్క మటంచునుం బక్క తాళముల్‌ 
తొత్తయి తక్కతోమ్మనుచుం దొత్తు వలెన్‌ లయ వేయుటొప్పునే” 
(4ఉ-392) 
అంటూ తీవ్ర మనస్తాపంతో పోతన తెలిపిన అనుభవపూర్వక వాక్యాలు 
బుద్దిమంతులూ అభిమానధనులూ అయిన కవులు క్షుద్ర రాజులను 


ణ్‌ బ్‌ స్ట గ” 
ఆ(శయించకూడదనే సందేశాన్ని అందిస్తున్నాయి. 


వరదాచార్యుల 5ఎఐతొ ఎలణఅఈఆ 
1 


విజయనగర చమూపతి మాటలకు కోపించి, పోతన, వానికి గట్టిగా 
బుద్ది చెప్పిన సందర్భంలోని - 

“చలన మెజుంగని యీ 'ప్రజాస్థానమందు 

దొరలు పై నుండి క్రిందికి దొరలు చుండ్రు 

చుక్కలేవేళ క్షతి లేక చూచుచుండ 

శశి కళాభంగ మొందుచుం జను సతమ్ము” (98-122) 


“ధరణిం బ్రజాను రంజకుండె తాను నృపుండు ప్రజారి వృత్తిచేం 
బొరల నృ శబ్దమున్‌ విడినం బుండటు లెంచంబడున్‌ జమూరమా 
వర! వ్యజనాభిషేక పటబంధము లాదిగ లాంఛనమ్ము లా 

నరపతి కున్న యట్టులె వ్రణంబున కుండుటచే నదెట్లనన్‌” (9-187) 


వంటి మాటలు ప్రజాశక్తినీ, రాజధర్మాన్నీ ప్రకటిస్తూ ఉపదేశిస్తున్నాయి 


పరోక్షంగా. 


వేశ్యావృత్తి నిరాసాన్నీ మద్యపాన నిరోధాన్నీ పోతన చరిత్ర ప్రబంధం 
ప్రబోధిస్తూ సంఘ సంస్కార దృక్పథానికి దోహదం చేసింది. వేశ్యావృత్తి 
అతిహేయమైనదనీ, వేశ్యలు పెండ్లి చేసికొని, సంసార జీవితం గడపాలనీ 
భోగిని ప్రబోధించింది. చెప్పిన మాటలను చేసి చూపించింది. తాను ఆదర్శంగా, 
వేశ్యావృత్తిలో ప్రవేశింపక, సింగ భూపాలుణ్ని పరిణయమాడింది. 


“విలువ పీతాంబరము దాల్చు వేశ్యకంటె 
దిసమొలం జరించెడి దొడ్డి పనులు మేలు 
యతుల నైతిక వృక్ష సంహతి నొనర్చ 

వేరు పురువని ప్రఖ్యాతి వేశ్యజాతి” (41-208) 


“తాము చెడి ప్రపంచమ్ము నంతయునుం జెజచు 
ఘోరతర జారవృత్తినిం బాణం ద్రోలి 
పరిణయములాది సత్మీర్తిం బదయుం డనుచు 

సాని జాతింబ్రబోధమ్ము సల్పు నుడులు” (4-820) 


62 వానమామలై వరదాచార్యులు 
'సురి అనే పేరుతో, మద్యం అసుర కృత్యాలను రేపి, దానిని సేవించే వారిని 
చెడగొట్టుతుంది జా 

“స్వాదు రూపాన మానస సదన మంటి 

'ప్రమదడోలలం దేల్చుచు భ్రమల ముంచి 

కలుగు సర్వస్వమును వెలింగ్రక్కం జేయు 

మధుఘట మ్మెందు నేని సమ్మాన్య మగునె?” (4-207) 
అంటూ భోగిని మద్యపానాన్ని నిందిస్తుంది; నిరసిస్తుంది. 


“కన మతములు పెక్కు గమ్య మింత కొకందడె 

భాష లెన్ని యైన భావ మొకంటె 

పర్వతమున కేగు పథములు వేరేని 

నగ్రమందుం జేర్చ నన్ని యొకటె” (9-28) 
అనే పద్యం అద్వైతాన్నీ మత సామరస్యాన్నీ ప్రబోధిస్తున్నది. 

మాతృభూమి కన్నా పాలిచ్చి పెంచి పోషించే తల్లి కన్నా గోమాత 
కన్నా 

“తలలోని నాల్మయైై తలంపున కాకార 

మొసంగి విజ్ఞానంపుం బసదనర్చి 

ఘనతనిడు తల్లి బాసయే కాదె మిన్న” (1-59) 
అనే మాటలు కావ్యంలోని “కావ్యోపక్రమము'లో - దేవేంద్రుడు తమ 
మాతృభాష అయిన సంస్కృతాన్ని రక్షించుమని శ్రీహరిని ప్రార్ధించే 
నందర్భంలోనివి. ఈ మాటలు మాతృభాషా సాహిత్యాభిమానాన్ని 
ప్రబోధిస్తున్నాయి. 

“దీన జనులను దయంజూచు దివ్యకర్మ 

తపము లన్నిటిలో నుచ్చ తమము, వారి (2-55) 


వరదాచార్యుల కవితా సందేశం ం 693 


మటువ వలదు” అని పోతనకు ఉపదేశించిన చిదానందుని మాటలు 
దీనజన సేవ చేయాలనే సందేశాన్ని అందిస్తున్నాయి. 


“జఒలువ నార లేక పలుక ప్రాణము లేక 
క్షుత్పిపాస నడంగి క్షోభంజెందుం 

బ్రీతితోడ నీ దరిద్ర నారాయణు 

నన్న మొసంగి తన్పం బున్నె మొదవు”ొ (5-265) 


అని - పోతన తన భార్యతో చెప్పిన మాటలు - సాటి దీన మానవుల ఎడ 
సానుభూతితో ప్రవర్తించాలనే మానవతావాదాన్ని సందేశంగా అందిస్తున్నాయి. 
“మానవసేవే మాధవసేవ” అనే మహిత నూక్తిని భంగ్యంతరంగా 
ప్రకటిస్తున్నాయి. 


నారదుడు హిరణ్యకశిపునితో పలికినప్పటి పద్యం ఇది - 


“సదసద్వివేక ముడిగిన 

మదశార్జూలంబు హింస మసలె నటంచున్‌ 

వదలవె హింస? స్తనంధయుం 

దు దెసమొలన్‌ మెలంగ మన మటుల్‌ మననగునే” (11-228) 


“వివేకం లేని పులి హింస చేస్తుంది అని భావంచి హింస వదలవా? పాలు 
తాగే చిన్నపిల్లవాడు నగ్నంగా తిరుగుతున్నాడని మనం కూడా అలా 
చేయవచ్చునా?” అని ఈ పద్యంలోని భావం. బుద్ధి, వివేకం ఉన్న మానవుడు 
(క్రూర మృగంలాగా వర్తించకూడదని సందేశం. 


“వ్యష్టి కై కె పాటుపడ బిందు వారి యగును 
నే సమష్టినంచు (శ్రమింప నీరధి యగు 
నరయ స్వార్థవ గనకును బరార్థమునకు 


నబ్ధికిని బిందువున కున్న యంతరమ్ము” (11-382) 


64 వానమామలై వరదాచార్యులు 


(ప్రహ్లాదుడు తండ్రితో పలికిన ఈ మాటలు వ్యక్తి కంటె సమాజం గొప్పదనీ, 
స్వార్గానికీ పరార్గానికీ ఎంతో తారతమ్యముందనీ బోధిస్తున్నాయి. 
6థి థి పాం 


శ్రీనాథుడు అర్ధ (ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణిస్తాడు. పోతన అర్ధాన్ని 
గురించి తాత్వికంగా విశ్లేషణ చేసి చెప్పుతాడు. “మానవునికి కోర్కెలు రెండు 
విధాలుగా ఉంటాయి. ఒకటి - అవసరాలకు సంబంధించినవి; రెండు - 
ఇంద్రియ వినోదాలకు సంబంధించినవి. న్యాయంగా ధనం సంపాదిస్తే 
అవసరాలు తీరుతాయి. కాని, ఎంత సంపాదించినా, ఇంద్రియ వినోదాలకు 
మాత్రం సరిపోదు. అందువలన - 


“అవసరములు పూర్తియగును న్యాయార్జనన్‌ 

వేడ్కం దీర్పదెంత విత్తమేని 

అవసరమున కన్న నధిక మార్దించుచు 

ధనముం గొనుట దొంగతన మటండ్రు” (8-126) 


అవసరాలకు ధనం వినియోగించడం ధర్మం. ఇంద్రియ వినోదాలకు 
వెచ్చించడం అధర్మం. అలా చేస్తే అది పాపహేతువవుతుంది. భోగలాలసుడదై 
మానవుడు అత్యాశతో ధనార్జన చేయగూడదని పోతన సందేశమిచ్చాడు. 


“తన యక్కణకు డబ్బు దాంచు లోభ మ్మొప్పు 
పరధనాహరణలోభమ్ము తప్పు 

నిజ వస్తువులపయి నిల్చు మోహ మ్మొప్పు 
అన్యవస్తు గత మోహమ్ము తప్పు 

తన సతిన్‌ నియతి గూడిన కామగతి యొప్పు 
పరసతిన్‌ గవయు కామరతి తప్పు 

తన ప్రాణరక్షకై తగిన కోప మ్మొప్పు 
పరవినాశక కోపభరము తప్పు 

స్పర్ధ గల్లిన యట్టి మాత్సర్య మొప్పు 

పరు నసూయగాం జూచు మత్సరము తప్పు 


వరదాచార్యుల కవితా సందేశం 65 


సదభిమాన పూర్వక మదచర్య యొప్పు 
దురభిమాన దూషితమదనిరతి తప్పు” (86-128) 


ఇలా - లోభ-మోహ-కామ- క్రోధ మాత్సర్య-మదములు అనే అరిషద్వర్దాన్ని 
మానవుడు ధర్మబద్ధంగా వశం చేసుకుంటే ఒప్పు; దీనికి విరుద్ధంగా చేస్తే 
తప్పు” - అనే సందేశాన్ని సోదాహరణంగా హృదయంగమంగా అందించాడు 
పోతన. 


“సంతానార్థమె సంచరింపందగు నీ సంసార మందెప్పుడున్‌ 

వింతల్‌ సల్పుచు నాటలాడుకొనుచున్‌ విద్యుక్త ధర్మమ్ము ర 

వ్వంతేనిన్‌ బరికింపకే విఫలతన్‌ బ్రాల్మాలి కామాగ్నిలో 

భ్రాంతిన్‌ రెక్కలు మాడి చచ్చు శలభప్రాయుండంగాం జెల్లునే?” 
(38-274) 


అని - పోతన, మల్లన జన్మించిన తరువాత, తలపోసిన ఈ భావమే 
కామపురుషార్థానికి సంబంధించిన సందేశం. 


హీన కులంలో పుట్టినా ఉత్తమగుణశీల అయితే చేపట్టవచ్చు అనే 
సందేశానికి ఆదర్శం - సింగభూపతి భోగినిని వివాహమాదడం. 

ఒకరిని (ప్రేమించిన కాంతను ఎడబాపడం పాపమనీ, ఆ ప్రయత్నం 
ఫలించదనీ, (ప్రేమ చేతనే మనస్సును ఆకర్షించాలిగాని, బలిమిచేత కాదనీ, 
ఒకరికి తాపం కలిగించిన పాప ఫలాన్ని అనుభవింపక తప్పదు - అనే 
సందేశాన్ని పేదజవరాలిని బలాత్మరింప యత్నంచిన యువక భూస్వామికి 
పోతన వినిపించిన కవిత్వం ద్వారా ప్రకటితమైంది. 


'ప్రథమాశ్వాసంలో - శ్రీహరి దేవేంద్రునికి చెప్పిన - 


“కర్మ విహీనత యొప్పదు 
ధర్మమునకు విజయ మెందుందప్పదు” (1-64) 


656 వానమామలై వరదాచార్యులు 
అనే హితవే పోతన చరిత్ర కావ్య సందేశం. మానవులు నిష్కియులై 
ఉండకుండ, విద్యుక్త ధర్మాలను ఆచరించాలనీ, ఎప్పటికైనా అధర్మం నశించి, 
ధర్మం విజయం సాధిస్తుంది, కాబట్టి, ధర్మ విలసితమైన జీవనాన్నే సాగించాలి 
- అనే సందేశాన్ని ప్రకటిస్తున్నది ఈ ప్రబంధం. 

రామాయణం లాగా, భారతం లాగా, భాగవతం లాగా 'పోతన 
చరిత్రము” ఆనందాన్ని కలిగిస్తూ, విశ్వ కల్యాణాత్మకమైన సందేశాన్ని 
అందిస్తున్నది. సందేశాన్ని కూడా కవితాత్మకంగా అందించిన “అభినవ పోతన” 


శ్రీమాన్‌ వానమామలై వరదాచార్యులవారు నిత్య స్మరణీయులు. వారి సందేశం 
ఆచరణీయం. 





వరదాచార్యుల వ్యక్తిత్వం 


వరదాచార్యులు కరదీపంలా దారిచూపే మనీషులు. వృక్షంలా 
ఆశ్రయమిచ్చి ఆదుకొనే ఉపకారపరాయణులు. వారి హృదయంలో నిరంతరం 
మనోహర భావనావాహినులు ్రవహిస్తుండేవి. అలనాటి మహాకవి బమ్మెర 
పోతన లోని సుగుణాలన్నీ వరదాచార్యుల వారిలో భాసించేవి. విద్య, వినయం, 
సదసద్వివేకం, సౌజన్యం, కవిత్వ చైతన్యం, ఉపకృతి గుణం, హితైక దృక్పథం, 
మానవతా భావన, సర్వోదయాకాంక్ష నిరాడంబరత్వం - ఇలా ఎన్నో సాత్త్విక 
సుగుణాలకు ఆకరం వారి వ్యక్తిత్వం. వారు రచించిన కృతులు వారి వ్యక్తిత్వానికి 
నిలువుటద్దాలు. ఆ మహాకవి ఇల్లు ఒక ఆశ్రమం. అందులో వారొక తపస్వి. 
సకల మతాల సారభూతమైన మంచిని గ్రహించి, విశిష్టాద్వైత సిద్ధాంతసార 
ప్రాయంగా జీవించినవారు. వారు వ్యాధులకూ, బాధలకూ గుటి అయినా, 
ద్వంద్వాలకు అతీతంగా నిలచిన స్థితప్రజ్ఞులు. వారు అనవరతం సాహిత్య 
ప్రవంచ వివోరంలో వినిర్మగ్నులై ఉండేవారు. “సర్వాంగసుందరియై 
సరసురాలగు కావ్యకాంతతో నేకాంతముగా కాలక్షేపము చేయుటలోని 
యానందము తదితర విషయాలలో నాకు లభించదు. అదే నాకు 
బ్రహ్మానందము. అదే నా జన్మ జన్మాల యనుబంధము. విత్తము విభవము 
లేకున్నను, చిత్తములో కావ్యచింతనమున్న చాలును. దీనిని “విడిచిన 
(త్రిలోకాధిపత్యమిత్తు” మనినను నాకు వలదు. నాకు గల ఐహికాముష్మిక 
సుఖ సర్వస్వ మిదియే” - అని వరదాచా లు 'వైశాలిని' నాటకంలోని 


68 వానమామలై వరదాచార్యులు 
“విజ్ఞప్తిలో చెప్పిన మాటలు, వారి చిత్తవృత్తిని చెప్పుతున్నాయి. 


వరదాచార్యుల వారికి కవిత్వ విషయంలో పాతకొత్తల పట్టింపు 
లేదు. పాతకొత్తలలోని మంచిని [గ్రహించి దేశకాలాబాధ్యాలైన కావ్యాలను 
రచించడమే ఉత్తమమని వారి ఆశయం. వారికి ఖండ కావ్యరచన కంటె 
మహాకావ్య రచన యందే అధికమైన అభినివేశం. వారికి ప్రబంధ కవితపై 
మక్కువ ఎక్కువ. ఐననూ వారు, ఇతర కవితారీతులను నిరసింపలేదు. అందుకే 
వారు ఖండ కావ్యాలూ, గేయ వచన కవితలూ వ్రాశారు. 


భావ మననాత్మకమై ఆనందాన్నిచ్చే విస్తర కవిత్వమే శ్రేష్టమైనదనీ, 
ఆశు కవిత్వం వల్ల విశిష్ట ప్రయోజనం సమకూరదనే అభిప్రాయాన్ని వ్యక్తం 
చేశారు వరదాచార్యులు. కావ్యానికి ఆనందప్రదత్వం ఎంత ముఖ్యమో, 
బెపదేశికత అంతే ముఖ్యమని వారి హృదయం. 


కవుల వట్ల, వండితుల వట్ల వరదాచార్యులకు ఎంతో 
(పేమాదరాలుందేవి. 


“మరచినట్టి సత్మవులకు మదికొకింత 
గుజుతులేని సత్మవులకు కొంచెమింక 
చిఖుతలైన సత్మవులకు ధరిణింబుట్టు 
వొందవోవు సత్మవులకు వందనములు” 


అనే 'పోతన చరిత్రము” లోని మాటలు వారి వినయ గుణాన్నీ కవుల పట్ల 
వారికి గల (ప్రేమాదరాలనూ వేనోళ్ల చాటుతున్నవి. అందుకే వారు కుకవి 
నింద చేయక స్తుతి చేశారు - 'పోశన చరిత్రము” లోని కావ్యావతారికలో 


ఇలా - 


“అరతయె లక యిటులు మహాప్రబంధ 
నిర్మితి నాసర్చు చపలుని నెంజెలంగ 
నొకది హత గ అడ 


1 ప ంజి ర కం 
కది. ననంఅ యూళంచు కుకవి యునుచు 


క వం పంటల న 
అకట! నాదు సాహసగాతి క్రొత్త నమస్సు” 
నా గ 





ఈ మాటలు వారి వినయ సంపదకు నిదర్శనాలు. బమ్మెర పోతన కుకవి 
నింద వదిలారు. వరదాచార్యులు కుకవి స్తుతి చేసి తమ విశిష్టతను చాటారు. 
“రసమయ కావ్యమున ప్రమాదవశాన దోషాలు దొరలితే మాన్యులు 
మెచ్చకుందురా?” అనీ, “సుధారసనిధియైన తేనె పెర రంధ్ర సమన్వితమంచు 
నిద్ది నీరసమని త్రోసి పుచ్చుటలు ప్రాజ్ఞ జనోచిత కృత్యముకా” దని మనవి 
చేశారు - వరదాచార్యులు. 


వరదాచార్యులు ఎంతటి వినయగుణ విభాసితులో చెప్పదానికి, 
“పోతన చరిత్రము” కావ్యావతారికలోని, ఈ కింది పద్యాన్ని మరో తార్మాణంగా 
పేర్ళొనవచ్చు- 

“చిన్ననటంచు నెంచకయె సిగ్గాకయించుక లేక భక్త పో 

తన్ననుం గూడి భాగవతతత్త్పముం బాడ గళమ్ము విప్పితిన్‌ 

నన్నికం దిట్టి పొండు కరుణంగని దీవెనలిండు నాలు కో 

ట్లన్నల మంగళార్ధమయి యాంధ్ర పదాల నివాళి బట్టితిన్‌” 


అసద్విమర్శకులను తూలనాదకుండ మర్యాదగా దూరం నుంచే 
నమస్కరించారు విచక్షణ జ్ఞానులైన వరదాచార్యులు ఇలా- 


“మొదలు తుద [గ్రంథ మెల్లయుం జదువకుండ 
యౌర! యితడ తానొక కవియా యటంచు 
నెంచు ఘనులకు నది విశ్వసించు ప్రజకు 
దూరమున నుండి యొక నమస్మ్కారమిడుదు” 


సద్విమర్శకులను మందరనగ నికషోపలాలతో, మరాళ రాజుతో పోల్చి 
చూడాలన్నారు. సద్విమర్శకులు అమిత ధీశాలురనీ, సరస సద్గుణ వ్యాఖ్యాత 
సాధ్యస్వాధు విషయ నిర్ణేతలనీ, సహృదయ విశ్వవిజేతలనీ ప్రస్తుతించారు. 

వరదాచార్యులవారు కవులు వినివించే కవిత్వాన్ని ఎంతో 


(శ్రద్ధాసక్తులతో విని, ఆనందించి వారిని అభినందించిన రసజ్ఞమూర్తులు. 
కవిత్వంలోని గుణాలను ఉగ్గడించి, దోషాలను మనసు నొవ్వకుండ తెలిపి, 


గ0 వానమామలై వరదాచార్యులు 


సవరించి, ప్రోత్సహించేవారు. అందుకే మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు 


డా! సి. నారాయణరెడ్డి గారు వారి కవిత్వ వ్యక్తిత్వాలను ప్రశంసిస్తూ - 


“గుండెలోన రసవదర్ధభాండమ్ములు కలవాడా! 
గొంతులోన పుంస్మోకిల కూజితములు కలవాడా! 
నిన్నేమని వినుతింతును అన్నా! వరదన్నా! నీ 
మనసు వెన్న తనువు వెన్న మాటతీరు వెన్న” 


అని అన్నారు. సరళ హృదయులైన వరదాచార్యులవారి వాక్కులలో పరుషాలు 
కనిపించవు. వారు మహా విద్వత్మవులైనప్పటికీ నిస్తరంగ గభీర సముద్రంలా 
ప్రశాంతంగా ప్రసన్నంగా దర్శన మిచ్చేవారు. వారు “ఆహ్వానము” కావ్యంలో 
చెప్పిన- 

“వెలుగు నీడలవోలె వెనుక ముందుల నడచు 

నిందాస్తుతుల కొక్క వందనమ్మొనరింతు” 


అనే మాటలు వారి సమరస స్వభావాన్ని ప్రకటిస్తున్నాయి. 


వరదాచార్యులవారి సౌజన్యం, అతిథి సత్కారం చెప్పదగినవి. 
ఆయనను చూడగానే చేతులెత్తి నమస్మరించాలనే పూజ్యభావం వికసించేది. 
తమ ఇంటికి వచ్చినవారితో ఎలాటి భేదభావం లేకుండ ఆప్యాయంగా 
ఆత్మీయంగా పక్కనే కూర్చుండి పంక్తి భోజనం చేసేవారు. 


ఏ దురాశకూ లొంగకుండ, ప్రాప్తమైన దాన్నే పదివేలుగా భావించి 
పరితృప్తి పొందేవారు వరదాచార్యులవారు. వారికి ప్రచార దృష్టి, ప్రగల్భాలు 
పల్కడం అనేవి ప్రారంభం నుండీ లేవు. ఆహ్వానం వచ్చినా, సహృదయతతో 
అంగీకరించి, నభకు వెళ్లి, తమ దివ్యకావ్యగానాలతో (ఆోతలను 
పరవశింపజేసేవారు. ఆహ్వానించినవారు చేసే సన్మానంతో సంతుష్టులయ్యేవారు. 

ప్రతి హృదయంలో పరమేశ్వరుడున్నాడనే సత్యాన్ని గ్రహించి, 
సముచితంగా ప్రవర్తించిన తత్త్వజ్ఞులువారు. వర్ణ-వర్గ అతీతమైన విశాల 
మానవతా శోభితులు వారు. నవ్యతలోని మేలిమిని స్వీకరించే స్వచ్చ జీవనులు 


వరదాచార్యుల వ్యక్తిత్వం ణే 
వారు. వరదాచార్యుల వారికి స్వస్థాన వేష భాషాదుల పట్ల అత్యంత అభిమానం 
ఉండేది. దైవభక్తి, దేశభక్తి, జాతీయత, సంస్కృతి వారి అణువణువులో ప్రతి 
ఫలించేవి. వారి కావ్యాలకూ వారి జీవిత విధానానికీ భేదం ఉందేది కాదు. 
భక్తి జ్ఞాన వైరాగ్యాలలోనూ, పావన జీవనంలోనూ, కవిత్వారాధనలోనూ 
అన్ని విధాలా “అభినవ పోతన అనే బిరుదును సార్ధకం చేసుకొన్న 
మహనీయులు శ్రీ వరదాచార్యులవారు. ఎందరో సాహిత్యోపాసకులు వారిని 
గురువులుగా సంభావించేవారు. 


'పోతన చరిత్రము” తొమ్మిదవ ఆశ్వాసంలోని - 


“ఎక్కడ నున్న సద్గుణము లేనియు నౌదలం దాల్చుటందు వే 
తఉొక్కరింగాంచి ముందర “నహో!' యని వెన్మల వెక్కిరింపకే 
మక్కువ భాతృవత్సలత, మత్సరమున్‌ విడనాడి యుంటలో 
నిక్కపు టొజ్జబంతులయి నిల్చెద రీ తెలగాణ సత్మవులొ” 
“సరళ హృదయులాత్మ స్తుతి 

పరాజ్ముఖులు గర్వరహిత ప్రతిభాధ్యులు దం 

భరహితు లీ తెలగాణన్‌ 

వెలయు కవుల్‌ తొనంక నట్టి నిండు ఘటమ్ముల్‌ొ” 


అనే పద్యాలు వరదాచార్యులవారి వ్యక్తిత్వానికి సకల విధాలా వర్తిస్తాయి. 


వరదాచార్యులు కావ్యర్నులే కాక, వేదాంత విద్యాసంపన్నులు. భక్తి 
జ్ఞాన వైరాగ్య భూషితులు. ప్రస్థానత్రయాన్ని అశేషంగా సేవించిన ప్రాజ్ఞ 
మూర్ధన్యులు. వారి కృతులు జీవిత పరమార్ధ ప్రబోధకాలు; జీవేశ్వర తత్త్వ 
'ప్రతిపాదకాలు. సృష్టి రహస్య సూచకాలు; కావ్య ప్రయోజన సమగ్రాలు. 


“కవిశ్ళుచిః” అనే ఆర్యోక్తిని నిజం చేసిన నిర్మల జీవనులు 
వరదాచార్యులు. ఆ మహనీయుని మాటలు పేర్కొనదగినవి వ 


“శ్రుతిభ నా గురువు; ప్రకృతి నా పాఠ్య పుస్తకం; ఆంధ్ర కవిత నా 
అభిమాన కళ; ఈ దివ్య జ్యోతి ప్రకాశముతో మాతృభూమి నా నిలయము 


లి 


72 వానమామలై వరదాచార్యులు 


తీర్చిదిద్దుకొని, సోదరుల గూడికొని, శాంతి సౌఖ్యముల ననుభవించుటే నా 
ధ్యేయము. మనో వేదనను చెప్పుకొనుటకు మాటలు చాలని నా తమ్ములకు 
గళము నా కలము. నా గానము వారి శ్రేయస్సులకు ప్రాణము. నా రాగము 
వారి యభ్యుదయమునకు కనువిప్పగు ఉదయ రాగము. పలుకు నేర్చిన 
పదమూదేళ్ల ప్రాయము నుండి పలు రకాల కృతులు పాడుచునే యున్నాను. 
త్యాగరాజులగు సహృదయులు నన్నాశీర్వదించి ప్రోత్సహించుచునే యస్నారు” 
ఇలా వరదాచార్యులు, 'వైశాలిని' నాటకం లోని “విజ్ఞప్తిలో చెప్పిన మాటలు 
అక్షర సత్యాలు. 

వరదాచార్యులవారి కవిత్వ వ్యక్తిత్వాలను గుజించ్చి కొందరు 
మనీషులూ మహాకవులూ చెప్పిన అభిప్రాయాలతో ముగిస్తాను - ఈ (గ్రంథాన్ని 


“పోతన గారి జాతకమే ఆయన చరిత్రకారునికి కూడా వారసత్వంలో 
సంక్రమించింది కాబోలు! పోతన్న జీవితానికీ వరదన్న జీవితానికీ మధ్య 
ఎంతో సామ్యం ఉంది. నిర్ధనత్వంలో సామ్యం ఉంది; అమృత హృదయంలో 
సామ్యం ఉంది; కవితావైభవంలో సామ్యం ఉంది” - పి.వి. నరసింహారావు 
(పోతన చరిత్రము) 


స మహా ప్రబంధమును రచించు శిల్పమాచార్యులవారి 
యపూర్వమైన ప్రతిభను చాటుచున్నది. కథా కథన విధానమునగాని, ప్రకృతి 
వర్ణనా సౌందర్యమున గాని, రసవదలంకార బంధురత్వమున గాని మహాకావ్య 
లక్షణములచే సంపూర్ణముగా నలరారుచున్నది” 

- బూర్జుల రామకృష్ణరావు (పోతన చరిత్రము) 


“ఈయన రచన వలెనే చదువుట కూడ చాల మనోహరముగ 
నున్నది. విని మిక్కిలి యానందించితిని. ఈయనను ఆంధ్ర కవివతంసుండన 
వచ్చునని నాకు తోచినది. ప్రాజ్ఞులు దీని నామోదింతురని నా విశ్వాసము” 

- చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (మణిమాల) 


“తారక రసాయనము స్వామి కరుణిస్తే, 'కమ్మని కైతి పోతన్నను 
వలచిందట; వరదన్నకు ఏ రసాయనం నిజంగా దొరికిందోగాని. ఈయనది 


వరదాచార్యుల వ్యక్తిత్వం గప 
గాధమైన శక్తి, మహా గట్టి దీక్ష సంపన్నమైన కల్పన. అవి లేకపోతే ఈ 
రోజులలో ఇట్టి కావ్యాన్ని రచించగలగడం ఎలాగ? అసామాన్యమైన ఆవేశం 
ఈయనను ఆవహించి ఉండాలి. వీరి కావ్యం - “ప్రజా హృదయ వీధుల 
నిర్మల ధర్మదేవతా లోకములన్‌” సృజింపగలదు.” 


- దేవులపల్లి కృష్ణశాస్త్రి (పోతన చరిత్రము) 
“శ్రీమాన్‌ వరదాచార్యులు గారు ఈ కాలానికి మరొక పోతన...” 
- విశ్వనాథ సత్యనారాయణ (అభినవ పోతన షష్టిపూర్తి సన్మాన సంచిక) 


“ప్రాచీన అధునాతన సాహితీపరులకు సర్వవిధాల మధ్యవర్తిగా 
నుండ దగిన కవి శిరోమణులు శ్రీ ఆచార్యులవారు.... తెలుగు సాహిత్యంలో 
సర్వ విధాల పోతన చెంత నిలువదగిన కవీశ్వరులు ఆచార్యులవారు”. 


- దేవులపల్లి రామానుజరావు (పోతన చరిత్రము) 


“రస పోషణమున శ్రీ వరదాచార్యులవా రారి తేరిన వారు... 
పోతనకు వలె శ్రీమదాచార్యులవారికిని భక్తి యాజన్మ సిద్ధమైనది”. 


- ఆచార్య డా. దివాకర్ల వేంకటావధాని (పోతన చరిత్రము) 


“నా జీవితంలో అసంభవం అనుకున్న రెండు పనులు జరిగాయి. 
ఒకటి హైదరాబాదు సంస్థానంలో నైజాం రాచరికం అంతమొందుట, రెండవది 
వరదన్న మృత్యు ముఖం నుండి బయటపడుట; నాకు అపరిమితానందాన్ని 
కలిగించిన రెండు ఘటనలను ఏనాడూ మరువజాలను...” కవిత్వం పేరిట 
లొల్లాయపదాలు వెలువడుతున్న ఈ రోజున “కవిత్వం అంటే ఇది” అని 
ప్రత్యక్షంగా చూపగల మహాకావ్యం పోతన చరిత్రము”. 


- దాశరథి (పోతన చరిత్రము) 


“వానమామలై వరదాచార్యులు గారు సమస్తాంధ్ర మహాకవుల ప్రతిభా 
వ్యుతృత్తుల వడపోతగా పోతన్న చరితం (వ్రబంధంగా రచించిన 


పాణం వప విపులం 
ఆ్రరిఆయంలతుకం, 


01201. ౧2౮6 


01201. ౧2౮6 


న న! 

తెలుగు అకాడమి 
/' |] ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా సంస్థ 
వ .. , హైదరాబాదు 


న ర 
950 : ఉ404.(8౮9౮20266౧)/. ౧61 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
క వ సాంస్కృతిక మండలి 





